స్వీయ కవితానుజీవనమ్‌ 


లేఖకులు: 
శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 





ప్రచురణ : 68 


స్వీయ కవితానుజీవనమ్‌ 
శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


ప్రథమ ముద్రణ సెప్టెంబర్‌ 1986 
టి 


చీటి సత్యనారాయణరావు, వెదిర, కరీంనగర్‌. 
ద్వితీయ ముద్రణ : జూలై, 2019 

తెలంగాణ సాహిత్య అకాడమి 
ప్రతులు : 1000 


వెల : రూ. 4ర్‌/- 


ప్రచురణ మరియు ప్రతులకు: 

తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్రభారతి 

హైదరాబాదు - 500 004 

ఫోన్‌: 040-29703142 


ముద్రణ: చరిత ఇంటపెషన్స్‌, ఆజామాబాద్‌, 
ఫోన్‌: 040 27678411 


కవి ఆత్మకథ 


తెలంగాణ నిజాం పాలనలో ఉన్న కాలంలో తెలుగు భాషా సాహిత్యాలు 
వర్ధిల్ల జేసిన కొందరిలో శిరశినహళ్‌ కృష్ణమాచార్యులొకరు. అప్పటి నిజామాబాద్‌ 
జిల్లా మోర్తాడ్‌లో పుట్టి కరీంనగర్‌ జిల్లా కొరుట్లలో స్థిరపడ్డారు. కొరుట్ల అప్పటి వాక 
పెద్ద ఊరు మాత్రమే. 

పండిత వంశంలో 1905లో పుట్టిన కృష్ణమాచార్యులు సంస్కృతాంధ్రములో 
చిన్న వయసులోనే పాండిత్యం సంపాదించి కావ్యాలు రాశారు. దగ్గరిలోని గ్రామం 
బండలింగాపురం సంస్థానంలో ఒక పండితుడెక్కడినుండో వచ్చి అవధానం చేయడం 
చూసి మరునాడు అక్కడే తాను అవధానం చేశాడు. అదే క్రమంలో శతావధానాలు 
చేశాడు. “నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని” అనే బిరుదం పొందాడు. 


ఆ కాలంలో పండితులకు ప్రజాదరణ లేకపోయినా సంపన్నుల ఆశ్రయంలో 
తన సాహిత్య జీవితాన్ని కొనసాగించాడు. తాను రాయాలనుకున్నవి, కొందరు 
రాయమని కోరినవి రాశాడు. సంస్కృతంలో కాళిదాసుకు దీటుగా మూడు కావ్యాలు 
రాశాడు. తెలుగులో కూడా అనేక రచనలు చేశాడు. అచ్చు సౌకర్యాలు లేని కారణంగా 
కొన్ని తరువాతి కాలంలో కూడా అచ్చు వేయడం జరిగింది. 


తెలుగు చిత్ర కవిత్వంలో “శతవిధబంధ శతకము రాశాడు - అది ఆయన 
మరణానంతరం ము(దించబడింది. 


కొరుట్ల, కొడిమ్యాల, ఇటిక్యాల, చలిదల్‌, వెదిర గ్రామాలలో ఊరి పెద్దలు, 
సంపన్నుల ఇండ్లలో వారి పిల్లలకు విద్య నేర్పించడం, వారికి వైదిక ప్రవచనాలు 
చేస్తూ తన కుటుంబ జీవనాన్ని సాగించాడు. 


కొరుట్లలో అప్పటికే ప్రారంభించబడిన ‘వేదాంత ద్వయవర్ణిని” కళాశాలలో 
విద్యార్థులకు వసతి భోజన సౌకర్యాలు కల్పించి సంస్కృతాంధ్రాలు నేర్పించాడు. 
ఇందుకు అనేకులను దాతలను ఆశ్రయించాడు. అపుడు చదువుకున్నవారు తెలుగు 
పండితులుగా ఉద్యోగాలు చేశారు. పురోహితం, కర్మకాండల నిర్వహణంతో జీవితాలు 
గడుపుకుంటున్న వారెందరో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఉన్నారు. 


ప్రపంచ తెలుగు మహాసభలు-2017లో అవధాన వేదికకు ఈ శతావధాని 
పేరు పెట్టుకున్నాం. 

కృష్ణమాచార్యులు సుదీర్ధమైన తన సాహిత్య జీవనాన్ని తరువాతి తరాని 
కందించాలనుకున్నారు. 


“పూర్వమునుండి తెలంగాణ ప్రాంతమున ఎందరో మహాపండితులు, కవులు, 
మహాకావ్యకర్తలు జన్మించి ఉన్నారు. కాని వారి జీవితములు వ్రాసి లేనందున 
ప్రాంతీయ చరిత్ర కందకున్నారు. వారి కావ్యములు ముద్రణాది సౌకర్యములు 
లేనందున కాలగర్భములో కలిసిపోయినవి. దాదాపు ఎనఖై రెండు సంవత్సరముల 
లోపుగా పెద్దల వలన విని దర్శించిన వారి పేర్లను ఉటంకించెదను” - అని ఆత్మకథ 
రాయడంలోని ఉద్దేశం తెలిపారు. 


కవి తన జీవితంతో పాటు సమకాలీన సాహిత్య చరిత్రను కూడా సమన్వయం 
చేస్తూ తన రచనలకు (ప్రేరణలు, లక్ష్యాలు, పరిణామాలు తెలుపుతూ ఈ ఆత్మకథ 
రాశాడు. 

గొప్ప పండితుడైనా సరళమైన శైలిలో వ్యవహారిక పద ప్రయోగాలు చేస్తూ 
సాగిన ఈ రచన అందరినీ ఒక నవల వలె చదివింప జేస్తుంది. 

తెలంగాణ ప్రాంతంలో 20వ శతాబ్దం తొలినాళ్లలో కొంత సాహిత్య చరిత్ర 
తెలుసుకోవడానికిది ఉపయోగపడుతుంది. 


1986లో తొలిసారి ముద్రించబడిన ఈ పుస్తకం ప్రస్తుతం సాహితీ వేత్తలకు 
అందుబాటులో లేదు. 


కవుల స్వీయ చరిత్రలు తక్కువగా దొరుకుతాయి. అందువలన ఈ శతావధాని 
కృష్ణమాచార్య 'స్వీయ కవితాను జీవనం” పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ 
మరల ముద్రిస్తున్నది. 

ఆచార్యుల కుమారుడు శ్రీ వేంకటాచార్యులు వారి సోదరులు, కుటుంబ 
సభ్యులు ఆమోదించినందుకు ధన్యవాదములు. 


హైద్రాబాద్‌, 
17.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


అ ౦ ఎ రాలా జ ల ఫలి ౮ 


జననము 

నామకరణము 

ఉపనయనము 

ప్రథమ విద్యాభ్యాసము 

ప్రథమ వివాహము 

విశేష విద్యాభ్యాసము 

మనోజవిజయభాణారంభము 

శాస్తాభ్యాసము 

న్యాయప్రకరణములు చదువుటకై నల్లకొండకు వెళ్ళుట 
ప్రథమ పుత్ర జననము 


._ పెరుమాండ్లాచార్ల వివాహము 


పితృ వియోగము 

ఆ సమయమున నా పరిస్థితి 

జ్యోతిష్యమున సిద్ధాన్స భాగము నభ్యసించుట 

కొరుట్ల వేదాన్త ద్వయవర్ధినీ పాఠశాలా ప్రథానాధ్యాపకత్వము 
తెలుగు కవితారంభము 

అవధానముల నొనర్చుట 

విశ్వకర్మ శతక ఖండన మండలమును వ్రాయుట 
కళాశాలాభ్యుదయమును వ్రాయుట 


. శ్రీ పెరుంబూదూరుకు వెళ్ళుట 
1 సంపత్ముమారుని జన్మము 


17 
19 
19 
20 
21 
21 
22 
24 
24 
25 
26 
26 
27 
28 
28 
29 
31 
35 
35 
37 
37 


22, 
28 
24. 
25. 
26. 
27, 
28. 


29, 


30. 
31. 
32. 
39. 
34. 
85. 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


483. 
44. 


గీతాతత్వ మీమాంసా లేఖనము 

కొరుట్ల పాఠశాలా పరిస్థితి 

కొడిమ్యాలలో నుండుట 

నంబులాద్రి స్వామి వివాహము 
లింగాపురము ప్రవేశించుట 
శతవిధబంధ శతకమును వ్రాయుట 
శ్రీయుత అనంత కిషన్‌రావుగారి 

అభినవ కుచేలోపాఖ్యానమును వ్రాయుట 
విద్యాభూషణ అను బిరుదముతో సువర్ణ పతకము 
గీతాచార్య మత ప్రభావ శతకమును వ్రాయుట 
పెంబెట్ల నివాసము 

ప్రథమ కళత్ర వియోగము 

జగిత్యాలలో రెండవ శతావధానము 
ఇల్లెందకుంట రాముని సన్మానము 
ధర్మపురి యవధానము 

లింగాపురములో గృహప్రవేశము 
వెంకటాచార్యులకుపనయనము 

ద్వితీయ వివాహ ప్రయత్నము 

హెబ్బార్‌ వైష్ణవ మహాసభా సన్మానము 
మనస్సందేశ కావ్య రచన 

తత్వార్థ (ప్రకాశిక 


మనస్సందేశ కావ్యమునకు నాంధ్ర పద్యానువాదము 


శృంగార పంచబాణ విజయ రచన 


జిల్లా నల్లగొండలో నాంధ్ర సారస్వత పరిషత్‌ మహాసభా 


కవి సమ్మేళనాధ్యక్షత 
నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘము 
పండితరత్న బిరుదము 


40 
40 
41 
42 
42 
42 


483 


483 
44 
44 
46 
47 
48 


52 
54 
57 
57 
58 
ర్‌రి 
ర్‌రి 


59 
60 
61 


45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
ర్‌రి. 
59. 


60. 
61. 
62. 
63. 
64. 
65. 


66. 
67. 
68. 
69. 


ఆధ్యాత్మ భారత హరికథా రచన 

మజటికొన్ని హరికథల రచించుట 

శ్రీరామానుజులవారిని తెచ్చుట 

దక్షిణాది దివ్యదేశ యాత్ర 

రమామణి జననము 

విజయవాడ బ్రహ్మరథోత్సవము 

విగ్రహములకై మద్రాసునకు వెళ్ళుట 

హైదరాబాదులో రామక్రతువు మహా సామ్రాజ్య పట్టాభిషేకము 
అనారోగ్యము 

సంపత్ముమారుని వివాహము 

ఆంధ్రపద్యానువాద సహితమనస్సందేశ కావ్య ప్రచురణ 
నరసింహమూర్తి జననము -బొంబాయికి వెళ్ళుట 
వెదిరలో భగవద్విషయ కాలక్షేపము 

శ్రీ సేనాపతిస్వామి వారి పరమపదము 

శ్రీసేనాపతి స్వామివారి దేవస్థానాభివృద్ధికై 


శ్రీసంపత్ముమారయతిరాజ జియ్యర్‌ స్వామివారిని కొరుట్లకు దెచ్చుట 


తిరుపతి తిరుమల దేవస్థానం కవి పండిత సన్మానం 
శ్రీ వేణుగోపాలస్వామి యుత్సవవిగ్రహ ప్రతిష్ట 
వేంకటాచార్ల వివాహము 

క్షమామణి జననము 

భారత ప్రధాని 

కొరుట్లలో నుభయ వేదాన్త సంస్కృత పాఠశాల 
ప్రధానోధ్యాపకత్వము 

ఆంధ్రప్రదేశావతరణము 

శ్రీనివాసమూర్తి జననము 

కొరుట్లలో గృహ నిర్మాణ ప్రయత్నము 
తిరుపతిలో అఖిలభారత విద్వత్సభాసన్మానము 


70. 
71. 


72, 
783. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 
83. 


84. 
85. 
86. 
87. 
88. 
89. 
90. 
91. 
92. 
99. 
94. 


ఆంధ్ర ప్రభుత్వ బహుమతి 

శ్రీ ధర్మపురి నరసింహస్వామి, వేణుగోపాలస్వామి సుప్రభాత 
స్తుతి ప్రపత్తి మంగళాశాసనముల వ్రాయుట 

స్తుతి గీతముల వ్రాయుట 

రమామణి వివాహము, నరసింహమూర్తి యుపనయనము 
సంపత్ముమార సంభవ కావ్య నిర్మాణము 

మనోజ విజయభాణ రచన పూర్తి 

ఉభయ వేదాన్త విద్వాన్‌ బిరుద ప్రాప్తి 

క్షమామణి వివాహము శ్రీనివాసమూర్తి ఉపనయనం 
ఉభయ వేదాంత సభల నొనర్చుట 

నిర్మలలో శ్రీభాష్య శిబిరము 

కరీంనగరములో శ్రీభాష్య శిబిరము 

అర్పిరాది మార్గ గ్రంథ రచన 

గురువంశ కావ్య నిర్మిత 

ఉభయవేదాంతాచార్య పీఠమునుండి మూడు వందల యిరువది 
వార్షిక సన్మానములు 

శ్రీ వచన భూషణము సంస్కృత శ్లోకములు 

విశిష్టాద్వైత మత సంగ్రహము 

తత్వత్రయం రహస్యత్రయంను సంస్కృతంలో వ్రాయుట 
తిరుమలలో లక్ష్మీనారాయణ క్రతువులో నన్వయించుట 
గాంధీతాత నీతి శతకము 

దావిడములోని తత్వశేఖరంనకు తెలుగనువాదం 

ఉభయ వేదాంతాచార్య బిరుదము 

ఆంధ్ర మహానాటక రచన 

విడరాని విషాద ఘట్టము 

ప్రపంచ తెలుగు మహాసభల సన్మానము 

రామానుజ చరిత కావ్య రచన 


81 


81 
81 
89 
89 
89 
89 
90 
90 
90 
90 
91 
91 


93 
93 
93 
94 
94 
94 
95 
95 
95 
99 
99 
99 


95. 
96. 
97. 
98. 
99. 


శ్రీనంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతములు 
శ్రీభాష్యామృత లహరి 

శ్రీభాష్యోపన్యాసములు 

తత్వసారము-టీకా తాత్సర్యము 
నరసింహమూర్తి వివాహము 


100. రామానుజ చరిత కావ్య ముద్రణము 
101. మనోజవిజయభాణ ముద్రణము 

102. వేదార్థ సంగ్రహానువాదము 

1083. వేదాంత దీపానువాదము 

104. విషయ వాక్యార్థ దీపికానువాదము 

105. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాత రచన 


106. శ్రీభాష్య జిజ్ఞాసాధికరణ పూర్వపక్ష సిద్దాంత సంయోజనం 


107. రామచంద్ర సుప్రభాత రచన 
108. శ్రీనివాస్‌ వివాహము 


109. శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి వారి 
సుప్రభాత స్తుత్యష్టక రచన 
110. హైదరాబాద్‌లో ద్వితీయోభయ వేదాంత సభలో పాల్గొనుట 


111. శ్రీరామచంద్ర సుప్రభాతావిష్మరణోత్సవం 


112. కరీంనగరములో నుభయ వేదాంత సభలో పాల్గొనుట 


113. రామానుజ చరిత కావ్యావిష్మరణోత్సవం 
114. కరీంనగరములో నుభయ వేదాంత సంస్కృత పాఠశాలా సన్మానము 110 


104 
104 


108 
109 


109 


లేఖకులు: 
శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 
ధర్మపత్ని - విజయమ్మ 
గ్రామము: కొరుట్ల, జి జగిత్యాల 





శ్రీమతే రామానుజాయనమః 
శిరశివహళ్‌ వంశము 
1985 నాటి చరిత్ర 


ఆంధ్రప్రదేశమున కరీంనగర మండలములోం జేరిన మంథెన యను గ్రామము 
గోదావరీతీరమునం గలదు. అది పూర్వము బ్రాహ్మణాగ్రహారము. అచ్చట నిప్పటికిని 
యమైదు వందల బ్రాహ్మణ గృహములు కలవు. ఆ య(గ్రహారముననే మా పూర్వులగు 
శిరశినహళ్‌ వరదమయ్యంగారుండిరి. కౌండిన్య గోత్రులు - అపస్తంభసూత్రులు. 
వరదమయ్యంగారి భార్య నరసమ్మగారు. వరదమయ్యంగారు వేదాధ్యయనపరులు 
- ఘనాంతస్వాధ్యాయులు. సదాచార సంపన్నులు. వారికిని ఆ యగ్రహారములో 
భాగము కలిగి యుండెను. 


ఒకనాడు నైజాం నవాబు ప్రభుత్వ పక్షమున హైదర్‌బేక్‌ అను ఉన్నతోద్యోగి 
వచ్చి మంథిన బ్రాహ్మణాగ్రహారమును విమర్శించి తొలంగింపందలంచెనట. అప్పుడు 
వైదికులందబు వచ్చి మన యగ్రహారము తొలంగిపోవుచున్నది. మీరు శ్రీవైష్ణవులు 
- యుక్తిపరులు - ఏదైన వాని పేరు వచ్చేట్టు కవిత్వమును వ్రాసి, వాని సంతోష 
పెట్టిన బాగుండునని వరదమయ్యంగారిని కోరిరట. వారు పోతన్న భాగవతమును 
జదువుచుండెడివారు. దానిలో గజేంద్రమోక్షములోని యొక పద్యము జ్ఞాపకము 
వచ్చినది - అది యీ పద్యము - 
కం॥  భిల్లీ భిల్లలు లాయక 
భల్లూకఫణి ఖద్దగవయ - వలిముఖచమరీ 
యుల్లీ హరి శరభక కిటి 
భల్లాద్భుత కాక ఘూక | భయదగు నడవిన్‌॥ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 11 


అని యుండగా నతని పేరును జేర్చి - 


కం॥ _ భిల్లీ భిల్లలు లాయక 
భల్లూక ఫణి ఖడ్గ గవయ । వలిముఖచమరీ 
యుల్లీ హరి శరభక కిటి 
భల్లాద్భుత కాకఘూక । హైదరుబేకా॥ 


అని యతనిముందు చదువగా తెలుగు గంధమైనా తెలియని యా 
మహమ్మదీయుండు ఇదియంత తన స్తోత్రమని తలంచి అగ్రహారమును మంజూరు 
చేసెనట. వారి కుమారుండు శీనయ్యగారు, వారి భార్యయు నరసమ్మగారు. 
శీనయ్యగారు సంస్కృతాంధ్ర పండితులు. వారు మంథెనను విడచి పెద్దపల్లికి వచ్చి 
యచ్చటి రాజాస్థానమునందు నాస్థాన పండితులుగాం బౌరాణీకులుగా నుండిరి. 


వారు కవులు. ఆ కాలమునాటి యక్షగానములు, జావళీలు వ్రాసేవారు. కృష్ణభక్తి 
శృంగారపరమైన జావళీలను భోగస్తీలు పాడుచు నాట్యమాడేవారు. పెద్దపల్లి భోగస్త్రీలు 
సుప్రసిద్ధ నాట్య కోవిదులు. ఆ కాలమున శిరశినహళ్‌ వారి జావళీలు, మరింగంటివారి 
తిరునామములు ప్రసిద్ధికెక్కినవి. 


శీనయ్యగారికి రామయ్యగారు, నరసింహాచార్యులు, బుచ్చయ్యగారను మువ్వురు 
పుత్రులు. రామయ్యగారికి నరసింహాచార్యులు, సీతయ్యగారను ఇరువురు కుమారులు. 
వీరు పెద్దపల్లిలోనే స్థిరపడిరి కాని నరసింహాచార్లకు సంతానము లేదు. సీతయ్యగారి 
సంతాన మిప్పు డంతరించినది. మూడవవారగు బుచ్చయ్యగారికి లక్ష్మణాచార్యులు. 
వారు గాయకులు - హరిదాసులు. వారు కరీంనగరం ప్రాంతమున నెండపల్లిలో 
స్థిరపడిరి. వారి సంతానమైన రంగాచార్లు మొదలైనవారు ఇప్పటికి నచ్చటనే యున్నారు. 


శీనయ్యగారి ద్వితీయ పుత్రుడైన నరసింహాచార్యులు మా ప్రపితామహులు. 
వారి భార్య రామానుజమ్మ. వీరు సంస్కృతాంధ్ర పండితులు - కవులు - హరికథకులు. 
వీరు హరికథా సంచారమున నిర్మల తాలూకాలో నున్న నడదూర్తియందు వీరి 
యోగ్యతను గని రామానుజమ్మ నొసంగి వివాహ మొనర్చిరి. వీరిరువురు పెద్దపల్లిలో 
కాపురము చేయుచుండగా మా పితామహులగు నరసింహదేశికు లవతరించిరి. 
వీరి యైదవ సంవత్సర వయస్సునందే తండ్రిగారు పరమపదము నలంకరించిరి. 
తల్లియగు రామానుజమ్మ పెద్దపల్లిలో నుండలేక సింగర దేశికులను దోలుకొని తల్లిగారి 
యిల్లగు నడదూర్తిని చేరియుండెను. వీరచ్చట పెరిగిరి. ఆంధ్రములోం బాండిత్యమును 


12 స్వీయ కవితానుజీవనము 


సంపాదించి సంగీతకళతో హరికథలం జెప్పుచు జనుల రంజింపజేంయుచుండిరి. 
అరమూరు తాలూకాలోని మోర్తాడు దగ్గర పాలెంలో దరూరు శీనయ్యగారుండిరి. 
వారి కుమార్తెయు దరూరు రామాచార్లగారి సోదరియగు లక్ష్మమ్మను సింగదేశికుల 
కొసంగి పెండ్లి చేసిరి. సింగరదేశికులు మహాకవులు. అప్పుడు ప్రచారములోనున్న 
యక్షగానముల ననేక తిరునామముల వ్రాసిరి. అందులో “దాచారము రామాయణము” 
షట్మాండలు యక్షగానముగా “మత్స్యగంధీ విలాసమ”ను యక్షగానముగా వ్రాసిన 
వ్రాతప్రతు లిప్పటికి కలవు. ఖడ్గబంధము, పాదభమకము, శంఖబంధము, కల్పిత 
కల్పవల్లి మొదలగు బంధ కవిత్వముల వ్రాసి యాస్థాన సన్మానముల నొందిరి. వారికి 
కొంతకాలమునకు వ్యాధివలన పాదములు కుంటుపడినవి. అయినను కుర్చీపై 
కూర్చొని హరికథలు చెప్పేవారు. ఆచార్యత్వమును నిర్వహించుచుండిరి. అనేకమంది 
వారి నాశ్రయించి యుత్తీర్డులైరి. తరువాత కుంటయ్యగారని వాడుకొనుచుండేవారు. 


వీరు మోర్తాటిలో నొక విశాలమైన యింటిలో నింటి వారంత గతించి 
భూతములు చొరంబడినందున హతశేషులలో నొకరు ఆ గృహదాన మొసంగంగా 
నందులోం బ్రవేశించిరి. భూతములు పోయి, భూతములు పట్టినవారికే వీరొసంగిన 
తీర్ధమువలన నారోగ్యముగా నుండెడిది. అందువలన సింగరదేశికులు మోర్తాటి లోనే 
స్థిరపడిరి. వీరు చిన్ననాడు పెద్దపల్లిని వదలినను దాని సమీపమందున్న 
శ్రీనంబూలాద్రిస్వామిని మాత్రము వదలలేదు. అందువలన శ్రీ నంబులాద్రి 
నరసింహుడు మా కులదైవమైనాడు. 


శ్రీ సింగరదేశికులకు నొక పుత్రిక - యొక కుమారుండు. ఆ పుత్రికను 
అర్చకుండైన దప్పూరి నరసింహాచార్ల కొసంగి వివాహ మొనర్చిరి. పుత్రుడు - మా 
తండ్రిగారైన వేంకటాచార్యులు. వీరు సంస్కృత పండితులు. పౌరాణికులు - 
సత్సంప్రదాయజ్ఞులై యాచార్యత్వము నిర్వహించువారు. వీరికి దరూరివారి సంబంధము 
కలుగనందున బండలింగాపురాస్థాన పండితులగు శ్రీ గోవిందుల నరసింహాచార్యులకు 
ధర్మపత్ని యగు శీనమ్మగారి యందు గలిగిన తృతీయ పుత్రికయగు రంగమ్మగారను 
మా తల్లి గారి నొసంగి వివాహ మొనర్చిరి. 


ఈ శుభ దంపతులకు ఐదురుగు కుమారులు, ఒక కుమార్తె కలిగి యుంటిమి. 
మొదటివారు శ్రీనివాసాచార్యులు, రెండవవారు వరదాచార్యులు, మూడవవారు 
కృష్ణమాచార్యులను నేను, నాల్గవవారు పెరుమాండ్లాచార్యులు, ఐదవవారు 
దేశికాచార్యులు, కుమార్తె అండాళమ్మ. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 18 


శ్రీనివాసాచార్యులు మాతామహులగు గోవిందుల నరసింహాచార్ల గారికి పుత్ర 
సంతానము లేనందున దౌహిత్రుండై యుత్తరాధికారునిగా స్వీకరించిరి. అందువలన 
గోవిందుల వారని ఇంటి నామమేర్చడినది. వారికి ముగ్గురు కుమారులు. ఇరువురు 
కుమార్తెలు. కుమారులలో పెద్దవారగు గోవిందుల కృష్ణమాచార్యులకు దుహిత్రు 
దౌహిత్రులు కలరు. రెండవ కుమారుడగు గోవిందుల లక్ష్మణాచార్యులుకు ముగ్గురు 
కుమారులు, ఒక కుమార్తె కలదు. వారిప్పుడు పుత్రపౌత్రాదులతో మెట్టుపల్లిలో 
స్థిరపడినారు. మూడవ కుమారుడగు గోవిందుల రంగాచార్యులు ప్రస్తుతము 
నిజామాబాదలో గృహము కొనుక్కొని, భార్యయగు లక్ష్మమ్మతో - కుమారుడగు 
జయవర్ధన్‌తో నివసించి యుంటున్నాడు. పై ముగ్గురు సంస్కృత పండితులు. 
రంగాచార్యులు ఆయుర్వేద డాక్టర్‌ - శ్రీనివాసాచార్యులు సంస్కృత పండితులు - 
భగవద్విషయాంత సంప్రదాయజ్ఞులు. 


మా అన్నగారలలో రెండవవారగు వరదాచార్యులు చిన్ననాటనే సంస్కృతాంధ్ర 
పాండిత్యమును సంపాదించి తెనుగులో నిందుమతీ స్వయంవర నాటకమును, ప్రచండ 
చతుష్మవీయము (పరకాల చరిత్ర) యను హరికథను వ్రాసిరి. ఇందుమతీ స్వయంవర 
నాటక మదృశ్యమైనది కాని ప్రచండ చతుష్మవీయము ముద్రింపంబడియున్నది. వారు 
తమ యిరువదియవ సంవత్సర వయస్సునందే పరమపదించిరి. వారి భార్య తాయారు 
(రత్నమ్మ) 90 సంవత్సరములు జీవించి పరమపదించినది. 


నా తమ్ములలో శిరశినహళ్‌ పెరుమాండ్లాచార్లు సంస్కృతాంధ్ర పండితుండు. 
సంస్కృతాంధ్ర కవి. అష్టావధాని. సంస్కృతములో వేంకటేశ్వర చంపూ ప్రబంధమును 
రచించినాడు. అతకిరువురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు. అతండు నిర్మలలో 
స్థిరపడినాడు. 

రెండవ తమ్ముడు శిరశినహళ్‌ దేశికాచార్యులు. సంస్కృత పండితుడు. 
సంప్రదాయ కాలక్షేపపరుండు. ఇతనికి ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. 
ఇతడు భార్యా పుత్రులతో మోర్తాటిలోనే యుంటున్నాడు. 


నాకైదుగురు కుమారులు. ఇందులో నాకు చిన్నానాటనే దరూరి నరసింహాచార్ల 
కుమార్తెయగు రంగనాయకమ్మనిచ్చి పెండ్లి చేసిరి. ఆమె ముగ్గురు కొడుకులను, 
ఒక కుమార్తెను కని కొంతకాలముండి పిదప గతించెను. అందువలన విజయమ్మ 
రెండవ భార్యగా నున్నది. 


14 స్వీయ కవితానుజీవనము 


నా కొడుకులలోం బెద్దకుమారుండగు నంబులాద్రిస్వామి సంస్కృత పండితుడు, 
హరికథా కథకుడు, ఆర్‌.ఎమ్‌.పి. డాక్టర్‌ - ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు 
కుమారులు. అతనికి దౌహి(త్రీ దౌహిత్రులు కలిగి సకుటుంబముగా ఆదిలాబాదులో 
స్థిర నివాసమొనర్చుకొని యుంటున్నాడు. 


నా రెండవ కుమారుండు సంపత్ముమారాచార్యులు. ఆతండు ఆంగ్లమున 
పట్టభద్రుండు. ఒక కుమారుడుం ఒక కుమార్తె కలిగి సకుటుంబముగా మెట్టుపల్లిలో 
స్థిరనివాస మొనర్చుకున్నారు. 

నా మూడవ కుమారుండు వేంకటాచార్యులు. ఇతండు ఎమ్‌. ఏ. పట్టభద్రుడు. 
సంస్కృత పండితుడు. ఉభయ వేదాన్లములనధికరించినవాడు. ఇతనికి నలుగురు 
పుత్రికలు, ఒక కుమారుడు. తాను సకుటుంబముగా ప్రస్తుతము నిజామాబాదులో 
నుంటున్నాడు. 


విజయమ్మయందు కలిగిన నాలుగవ కుమారుడు సంస్కృత పండితుడు. 
ఇతనికి నొక కుమార్తె యొక కుమారుడు. 


అయిదవ కుమారుడు శ్రీనివాసమూర్తి, ఎం. ఎస్సీ. పట్టభద్రుడు. అతనికి 
ప్రస్తుతమొక కుమారుడు. పెద్ద కుమార్తె రమామణి. దానికి ముగ్గురు కుమార్తెలు. 
చిన్న కుమార్తె క్షమామణి. దానికొక కుమార్తె. నేను చాలాకాలమునుండి కొరుట్లలో 
సంస్కృత పాఠశాలలోం బ్రధానోపాధ్యాయులుగా నుండుట వలన కొరుట్లలోనే 
స్థిరనివాస మొనర్చుకొని యుంటున్నాను. 


నా సోదరియగు ఆండాళమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె కలరు. 
ఆమె మనమలు మనుమరాండ్రతో నివసించుచున్నది. ఇట్టి శిరశినహళ్‌ వంశము 
ఆచంద్రార్మం వర్థిల్లునట్లు మా కులదైవమైన నంబులాద్రి నరసింహస్వామిని 
ప్రార్థించుచున్నాడ. 


- శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 15 


శ్రీమతే రామానుజాయనమః 
తొలి పలుకు 
పూర్వమునుండి మన తెలంగాణా ప్రాంతమున నెందజో మహాపండితులు 
కవులు మహాకావ్యకర్తలు జన్మించి యున్నారు. కాని వారి జీవితములు వ్రాసిలేనందున 
ప్రాంతీయ చరిత్రకందకున్నారు. వారి కావ్యములు ముద్రణాది సౌకర్యములు లేనందున 
కాలగర్భములో కలసిపోయినవి. దాదాపు ఎణుఖై రెండు సంవత్సరముల లోపుగా 
పెద్దల వలన విని దర్శించినవారి పేర్లనుటంకించెదను. 
కొరుట్లలో మహావిద్వాన్‌ శాస్త్రజంగ్‌, పురాణబహద్దూర్‌, గోవర్ధన యామునాచార్ల 
గారు చందులాలాస్టాన పండితులు, నగర చంపూ నిర్మాతలు మజియు గోవిందుల 
నింబగిరి అయ్యగారు, నింబగిరి ప్రహసన నిర్మాతలు. పాత పాపశాస్తి విక్రమోర్వశీయ 
కావ్య నిర్మాతలు. వారి కావ్యములద్భశ్యమైనవి కాని నింబగిరి ప్రహసనము మాత్రము 
వ్రాతప్రతి కలదు. నింబగిరి అయ్యగారి శిష్యులు గంటయ్యగారి శిష్యులు. గంటయ్య 
దొర చిత్రశ్లోక వ్యాఖ్యాన కర్త. ధర్మపురిలో మహాతర్శవిద్వాన్‌. దాదాశాగ్తిగారు 
మోర్తాటిలో తర్మవిద్వాన్‌, దప్పూరి నరసింహాచార్లగారు మహావిద్వాన్‌ కుండలం 
మాకులూరి వేంకటనరసింహాచార్లగారు శ్రీ భగవద్రామానుజాచార్య జన్మస్థానమైన 
శ్రీ పెరుంబూదూరిలో నుభయ వేదాన్త వర్ధినీ కళాశాలను స్థాపించినారు; వల్లకొండలో 
తర్మ విద్వాన్‌ కనకాపురం శ్రీనివాసాచార్యులు (మధ్వాచార్యులు) ప్రఖ్యాత పురుషులైన 
కంజర్ల రామానుజయ్యంగారు కొరుట్లలోం గొలది కాలము క్రిందనే రామానుజ 
వేణుగోపాల సన్నిధిని స్థాపించి తెలంగాణాలో ప్రప్రథమమున సంస్కృత కళాశాలను, 
ఆంధ్ర గీర్వాణ వాణీవిలాస గ్రంథాలయమును స్థాపించి విజయవంతముగా నడిపిన 
ఉపన్యాస సామ్రాట్‌ రాజయోగి సేనాపతి నరసింహాచార్యులుగారు మొదలగువారు 
చారిత్రాత్మక పురుషులు. 
నాది పై వారివంటి విశేష చారిత్రాత్మకమైన జీవితము కాకున్నను కవితతో 
సంబంధించిన జీవితము కావున నా విషయమును ముందు తరగతివారు గుర్తించుటకు 
సులభముగా నుండునని యెంచి యీ స్వీయకవితానుజీవనమును వ్రాసితిని. దీనిలో 
నప్పుడప్పుడు జరిగిన విషయములు పొందు పరుచబడినవి కాని అతిశయోక్తులు 
కాని వర్ణనలు కాని లేవని జనులు గ్రహించి సంతసించుదురుగాతయని ప్రార్థించు 
చున్నాడ. 
- లేఖకుడు 
ఉభయవేదాన్లాచార్య 
శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


స్వీయ కవితానుజీవనము 


గీ; శ్రీశ పదపద్మముల మదిం । జింతంజేసి 
సరస కవి కృష్ణమాచార్య । శతవధాని 
స్వీయ కవితానుజీవన । విధము వ్రాయం 
బూనె సజ్ఞనులందటు |; మోదమొంద॥ 


1. జననము 


సిరుల నలరారుచుం బవిత్రమైన భరతదేశమున నాంధ్రప్రదేశములోని 
నిజామాబాదు జిల్లా అరమూరు తాలూకాలో గల మోర్తాడను గ్రామము పూర్వము 
మహా విద్వాంసులైన, మాకులూరి కుండలం వేంకటనృసింహాచార్య స్వామిగారు 
దప్పూరి నరసింహాచార్యస్వామిగారు మొదలగు విద్వద్రత్నములు జన్మించిన స్థలము. 
ఆ సమయమున నా ప్రాంతము నిజాం పరిపాలనలో నున్నందున నైజాం దేశమని 
పేరు కలదై యుండెను. మా పూర్వులు కరీంనగరం జిల్లాలోం జేరిన పెద్దపల్లిలో 
నాస్టాన పండితులుగా నుండిరి. వారందటు పండితులు - కవులు. ఆ కాలమున 
మరింగంటి వారి తిరునామములు, శిరశినహళ్‌ వారి జావళీలని సుప్రసిద్ధి. భక్తిపరమైన 
వీటిని వారాంగనలు పాడుచు నాట్య మొనర్చువారట. వీరు కౌండిన్య గోత్రులు. 
కావున “కౌండిన్య గోత్రుల కవిత సరస” అను నుడికారము కలదు. మత్తితామహులగు 
శిరశినహళ్‌ నరసింహాచార్ల గారు (సింగర దేశికులు) పెద్దపల్లి వదలి మోర్తాటిలో 
స్థిర నివాసన మొనర్చుకొనిరి. వీరు సంగీత కుశలురై యాంధ్రమున విశేష 
పాండిత్యమును సంపాదించి యనేక తిరునామముల వ్రాయుచు, సత్సంప్రదాయ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 17 


ప్రచారము నొనరించిరి. అప్పుడు యక్షగానముల ప్రాబల్యముండుటవలన “దాచారం 
రామాయణము”, “మత్స్యగంధీ విలాసము” మొదలగు యక్షగానముల వ్రాసిరి. చక్ర 
బంధము, ఖడ్గ బంధము, పాదభమకము మొదలగు బంధకవిత్వముల నొనర్చి 
ఆస్థానములలో విశేష బహుమతుల నందిరి. పూర్వాచార్య శ్రీసూక్తి రహస్యముల 
నుపదేశించుచు, నాచార్య స్థానమును నిర్వహించుచుండిరి. వారి నాశ్రయించిన 
ప్రపన్సులెందటో యుజ్జీవించిరి. వీరికి గొంతకాలమునకు వాత దోషమువలన 
పంగువులైనను, కూరుచుండియే మెల్లగా నడుచుచు కుర్చీపై కూర్చొని హరికథలు 
చెప్పెటివారు. కావున వీరు కుంటయ్యగారని, సింగర దేశికులని ప్రసిద్ధి గాంచిరి. 


మత్పితామహి మోర్తాటికి సమీపములో నున్న పాలెమను గ్రామములో 
నప్పుడుండిన దరూరు శీనయ్యగారి కూతురు, దరూరు రామాచార్యుల సహోదరియగు 
లక్ష్మమ్మగారు. ఈ పుణ్య దంపతులకు ఏకైక పుత్రులు, మత్పితృపాదులగు శిరశినహళ్‌ 
వేంకటాచార్యులు. 


వీరు సంస్కృత పండితులు, పౌరాణికులు, సత్సంప్రదాయవేత్తలు, నిష్టానుష్టాన 
పరులు. వీరికి చిన్ననాటనే బండలింగాపురాస్థాన పండితులై, సంస్కృత, ద్రావిడ 
పాండిత్యము కలిగి, భగవద్విషయాది (గ్రంథ కాలక్షేపపరులై ధనుర్మాసోత్సవమును 
నెలరోజులు విశేష తదీయారాధనలతో జరుపుచు, సతతాన్న దాతలైన శ్రీవత్స గోత్ర 
గోవిందుల నరసింహాచార్ల గారి తృతీయ పుత్రికయగు రంగనాయకమ్మగారి నొసంగి 
వివాహ మొనర్చిరి. వీరిరువురి దాంపత్యము “తుల్యశీల వయోవృత్తాం । తుల్యాభి 
జనసంపదామ్‌” అనునట్లు కుదిరినది. వీరి ప్రథమ పుత్రుండు - శ్రీనివాసాచార్యులు. 
వీరిని మాతామహులగు గోవిందుల నరసింహాచార్యులగారు తమకు బురుష 
సంతానము లేనందున, దౌహిత్రుం డుత్తరాధికారుండను భావముతో స్వీకరించి 
యుంచుకొనిరి. రెండవ పుత్రులు వరదాచార్యులు. మూడవ కుమారుందడను నేను. 
నా జననము - శాలివాహన శకము ౧౮౨౭ క్రోధినామ సంవత్సర (శ్రావణ శుక్ల 
ద్వితీయా శనివారము, పుబ్బా నక్షత్రము, మూడవ చరణము, కర్నాటక సంక్రమణ, 
శ్రీ ఆండాళ్‌ అవతార దినమునకు సరియగు తేది 13-8-1905 (కీ.శ. నాడు 
పగలు గం॥ 4-44 నిముషముల సమయమున - ఇయ్యది జన్మపత్రిక వలన 
గ్రహింపంబడినది. విజయాంశ శుక్ష మహాదశ దశాశేషము ౫ సం॥ ౮ మాసముల 
౭ ఘడియల ౨౦ విఘడియలు. 


18 స్వీయ కవితానుజీవనము 





మత్పితామహులగు సింగర దేశికులగారు జ్యోతిష్కులైనందున దశాంశా 
విశేషములను తాత్కాలిక (గహసంపత్తిని జూచి యీ బాలుండు సమర్భుడు. 
విద్యావంతుడు కాగలండని మా అమ్మగారితో నుడివి, సంపూర్ణ మంగళా శాసన 
మొనర్చిరట. ఈ జాతకమున పుత్రస్థాన శిష్యస్థాన మందు లగ్నాధిపతియైన గురువు 
బలముగా నుండువలన పుత్రులకు - శిష్యులకు విశేషాభివృద్ధి యుండుననిరట. 


2. నామకరణము 


“గురోర్నామ నదాజపేత్‌” అనునట్లు ఆచార్య నామస్మరణ కొరకై స్వాచార్య 
పరమోపకార స్మ ఎ్రతిచే స్వసంతానమున కాచార్య తిరునామముంచుట ప్రపన్నుల 
యాచారము. వీరు సర్వజ్ఞాలు కావున తాము వేంచేసియుండగా నలుగురు పౌత్రులు 
కలుగబోతారని గ్రహించి కాబోలు, శ్రీనివాసదేశికులు, వరదదేశికులు, కృష్ణ దేశికులు, 
వేంకట రామానుజ దేశికులని వారి యాచార్య పరంపరానుసారము మొదటంగలిగిన 
పౌతృనికి శ్రీనివాసాచార్యులని, రెండవ పౌతృనికి వరదాచార్యులనియు, మూడవ 
పౌత్రుడనగు నాకు కృష్ణమాచార్యుండను నామమిడిరి. కృష్ణ దేశికులవారారాధించిన 
తెన్నరంగం పొన్నడిని తిరువారాధన కొజకై వేంకటరామానుజ దేశికులకు వారి 
యాచార్యులగు కృష్ణదేశికు లొసంగిరట. అదియే యచింతితముగా నా నిత్య 
తిరువారాధనలో నున్నది. నా తరువాత కలిగిన పౌత్రునికి వేంకటరామానుజాచార్యుం 
డని నామమిడినను, జ్యేష్టా నక్షత్రమున పుట్టినవాడు కావున - పెద్దన్నయని, తరువాత 
'పెరుమాండ్లాచార్యుండని మారినది. 


8. ఉపనయనము 
సింగరదేశికులు కుమారు౭డైన మా నాయిన్నగారిని పిలుచుకొని “అష్టవర్షం 
బ్రాహ్మణ ముపనయీత” అనునట్లు (బ్రాహ్మణునికి ఎనిమిది సంవత్సరములకు 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 19 


ఉపనయనము చేయవలయునని సామాన్యశాస్తమున్నను “ప్రజ్ఞావతాం పంచమేవ న్న 
అని యున్నందున ప్రజ్ఞావంతులగు బాలురకు ఐదవ సంవత్సరమందున 
ఉపనయనము చేయవచ్చునని శాస్త్రము చెప్పుచున్నది. గురువు కర్మాటకరాశికి 
వచ్చియున్నాడు. ఉపనయనమునకుం బ్రశస్త సమయము. గర్భ పంచమవర్షములం 
బట్టి కృష్ణమాచార్యునకు ఉపనయనము చేయుమని ఆజ్ఞాపించిరి. 


ఆ కాలమున ఉపనయనము చేయించుట బ్రహ్మ ప్రతిష్ట పరమ సుకృత 
దాయకమని పరమోదారులగు ధనికులు కోరుకునేవారు. అది శ్రీ వామనస్వామి 
పూజయని భావించేవారు. కావున మెట్టుపల్లి దగ్గర వేంప్యాట యను గ్రామమున 
గంటయ్య దొరయను పరమోదారు డుండెను. వారు మా నాయనగారిని కలిసి, 
నేనొక రెండదుపనయనములం జేయించందలంచుకున్నాను. తాను సకుటుంబముతో 
వేంచేసి, తమ కుమారుని ఉపనయనము చేసుకోగలరని యాహ్వానించిరి. అదే 
ప్రకారము మా నాయనగారు సకల బంధువులతో వెళ్ళి, వేంప్యాటలో శ్రీయుత 
గంటయ్య దొర వారి సహాయమున నాలుగు రోజులు 1929 క్రీ.శ. నాకు ఉపనయన 
సంస్కారము గావించిరి. అది కొంత జ్ఞాపకములో నున్నది. నాతోపాటు పొనుకంటి 
కందాకై కృష్ణమాచార్యులకు నుపనయన మప్పుడే జరిగినది. అది బాల్యావస్థ - 
స్తన్యపానమును గూడా పూర్తిగా వదలలేదు. సింగర దేశికులు సంధ్యావందనమును 
నేర్పి చక్కగాం జేయించేవారు. రాత్రి సంధ్యావందనమైన పిమ్మట నొకసారి స్తన్య 
పాన మొనర్చవచ్చునని నియమించిరి. అందుకై సాయం తనకాలమున సంధ్యాదీపము 
పెట్టు - సంధ్యవార్చెదనని మాయమ్మ వెంబడి తిరిగినట్లు జ్ఞాపకమున్నది. నేను 
సంధ్య వార్చుచున్నప్పుడు ప్రాతస్సాయం సంధ్యలలో మంత్రములలో మార్చు 
వచ్చినప్పుడు మా యమ్మగారు మంత్రముల నందిచ్చువారు. ఆ కాలపు పరిస్థితినిబట్టి 
వారి కక్షర జ్ఞానము లేకున్నను, చిన్ననాటినుండి కలిగిన శ్రవణ పాండిత్యమువలన 
వారి కన్నీ వచ్చెడివి - వారు సర్వ సాంప్రదాయజ్ఞులు. 


4. (పథమ విద్యాభ్యాసము 


మత్పితామహులైన సింగర దేశికులే నాకు అక్షర స్వీకారము చేయించి, 
యక్షరజ్ఞానమును కలిగించిరి. నన్ను బడికి తోలలేదు. వారు కుంటివారు కావున 
వారిదగ్గరికే కొందజు చదువుకొన వచ్చేవారు. వారితోపాటు నన్ను చదివించిరి. 
అక్షరజ్ఞానము కలిగినతోడనే ఆంధ్ర మహాభాగవతమును జదివించేవారు. అటులనే 


20 స్వీయ కవితానుజీవనము 


నేను చదువుచుంటిని. నా సోదరుండగు, పెరుమాండ్లాచార్యులు జన్మించిన యారు 
మాసములకు పితామహులగు సింగరదేశికులు వారి యరువయదివ వయస్సున 
పరమపదము నలంకరించిరి. 


తర్వాత మా నాయనగారే నాకుంబంచసంస్మారము లొనచ్చి నిత్యాను 
సంధానములు, జ్యోతిష శ్లోకములు, పంచ సూక్తములు, శబ్ద సమాసములు 
మొదలయినవాటిని చెప్పుచుండిరి. పెరుమాండ్లాచార్యుల తరువాత సహోదరియగు 
అండాళమ్మ జన్మించెను. ఆ తరువాత దేశికాచార్యులు జన్మించెను. దేశికాచార్లకు 
మా నాయనగారు తమ తండ్రిగారు సమాశ్రయణ ప్రదాతలునగు సింగరదేశికుల 
తిరునామమును బెట్టిరి కాని అది దేశికాచార్యులని మారిపోయినది. 


5. ప్రథమ వివాహము 


శ్రీమతి - మా నాయినమ్మగారు, దరూరి రామచార్ల సహోదరి కావున తన 
కుమారునికి తమ్ముని కూతురితో వివాహము కాని కొజిత తీర్చుకొనుటకై వారి 
కుమారుడగు, దరూరి నరసింహాచార్యులకు లక్ష్మమ్మ గారియందు కలిగిన 
రంగనాయకమ్మ యను కూతురుతో నాకు వివాహ మొనర్చుటకు పట్టుబట్టిరి. 
అందువలన మా నాయనగారొప్పుకొని క్రీ.శ. 1914న పాణిగ్రహణ మొనర్చిరి. ఆ 
సమయమున నాకు తొమ్మిది సంవత్సరముల వయస్సు. వధువు అయిదు 
సంవత్సరముల బాలిక. నాలుగు దినములు అతి వైభవముగా బంధు మర్యాదలతో 
జరిగినది. 


6. విశేష విద్యాభ్యాసము 


మా పెద్దన్నగారగు శ్రీనివాసాచార్యులు మాతామహములైన గోవిందుల 
నరసింహాచార్యులచే నుత్తరాధికారిగా స్వీకరింపంబడుటచే వారి సన్నిధిలోనే యుండి, 
లక్ష్మీనాంచారను సాధ్విని వివాహమాడి నాటకాలంకార సాహిత్య గ్రంథములను, 
భగవద్విషయాన్త సంప్రదాయ గ్రంథములను జక్కగాం బరించి, బండలింగాపురాస్థాన 
మందు పురాణాది కాలక్షేపములంజేయుచు ధనుర్మాస తదీయారాధనాది కార్యముల 
నిర్వర్తించుచుండిరి. రెండవ యన్నగారగు వరదాచార్యులు, తాయారమ్మ యను సతిని 
పెండ్లియాడి మాతామహుల సన్నిధిలోనే నాటకాలంకారాది సాహిత్య గ్రంథముల 
నభ్యసించి, మోర్తాడు చేరుకొని మెధావులై యాంధ్రములో సలక్షణ కవిత్వమును 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 21 


వ్రాయందొడంగిరి. వారు వ్రాసిన గ్రంథములు - ఇందుమతీ స్వయంవర నాటకము, 
ప్రచండ చతుష్క్మవీయమను పరకాల చరిత్ర హరికథ. ఈ ప్రచండ చతుష్మవీయము 
మాత్రము ముద్రితమై తక్కియున్నది. దైవ దుర్విపాకమున వారు తమ ఇరువదియవ 
సంవత్సర వయస్సునందే కలరా జాద్యమువలన పరమపదించిరి. ఆనాటినుండి 
కవిత్వమనినచో బంధువులలో భయమేర్పడినది. 


నాకు వివాహమైనతోడనే విశేష విద్యాభ్యాసమునకై మా నాయిన్నగారు, 
బండలింగాపురము మాతామహుల సన్నిధికిం బంపిరి. వారు సిద్ధ వచస్ములు - 
శాంతమూర్తులు. వారి దగ్గర చదివిన వారెవ్వరు నపండితులు కాలేదు. అచ్చట 
క్రీ.శ. 1914 నుండి 1921 వణకు నేడు సంవత్సరములుండి కావ్య నాటకాలంకారాది 
సాహిత్య గ్రంథములు చదివి, సాంప్రదాయికములగు తిరుమంట్రార్థము, తిరుప్పావై 
వ్యాఖ్యానము, శ్రీవచన భూషణ వ్యాఖ్యానము మొదలగు గ్రంథముల సేవించితిని. 
వారు నన్ను శిష్యునిగా స్వీకరించి సకల రహస్యార్ధముల నుపదేశించి, నాకు 
నాత్మోజ్జీవనకరు లైన పరమాచార్యులైరి. అప్పుడు నాకు పదియారు సంవత్సరముల 
వయస్సు. 


7. మనోజవిజయ భాణారంభము 


నూతన యౌవ్వనము కావున శృంగార రస ప్రధానములగు భాణముల 
నప్పుడప్పుడు చదివేవాడను. అందువలన మా యిలువేలుపైన శ్రీ నంబులాద్రిస్వామి 
మాఘ్య రథోత్సవమునధికరించి యొకభాణమును వ్రాయవలయునని తలంచి 
సంస్కృత కవిత్వమును వ్రాయుటచే దోషముండదని యెంచి కొంతవరకు వ్రాసితిని. 
అప్పటి కవిత్వము లోని శ్లోకములం గొన్నింటి నుదహరించుదును. 


(నాందీ శ్లోకములు) 


శో! శ్రీకాన్తా కుచకుంభసౌష్టవ హరత్ముంభీద్ర కుంభస్థలీ 
దంభంహర్తుమి వేచ్చ యాహరితను స్తంభే సముజృంభ్యయః 
శ్రీమన్నంబుల కుంభినీభృతి సదాలంబే నితంబే౭ స్వయం 
జంభారీద్య పదాంబుజాత యుగళో లక్ష్మీపతిః పాతువః॥ 

శ్లో లక్ష్మాశ్చంచలతా మపేక్ష్య సతతం వక్షసలేనోద్వహన్‌ 
రక్షళ్శిక్షణ తత్సరోల_భవద తస్సాయాన పశ్యత్తదా 


22 స్వీయ కవితానుజీవనము 


దక్షాన్నాన్పురతో౭_ మితాన్‌ విహరత స్సంలక్ష్య లక్ష్మీ పతీన్‌ 
యోమందాక్ష మవాప దివ్యనృహరి స్పాక్షాత్సవో రక్షత్రాత్‌ 


(సూర్యోదయ వర్ణనలో) 


శ్లో నిస్తంద్రమైదీ ముఖచుంబనేన । కాశ్మీర పంకాంకిత ఫాలభాగః 
వక్షోభవాహార్యని పీడనాద్వా । దివాకరో కర్త కరఃప్రభాతి॥ 


(నాయకునికి మిత్రుడు చెప్పిన స్వకీయ వృత్తాంతములో) 


1.శ్లో॥చిత్రస్తంభం చితమణి చకచ్చంద్రికా పాయిబింబం 
నిత్యం ముక్తావళి పరిచితం శ్రీ భుజంగేశ మంచమ్‌ 
వైకుంఠాభంహ్యతను సుఖదం దైవయోగేనతస్యాం 
పణ్యస్తీణాం భవనమలభద్దేహినాం పుణ్యలభ్యమ్‌॥ 


(1) నిత్యం ముక్తావళి పరిచితమ్‌ = ముత్యపు చేర్లచే నలంకరించబడినది. నిత్యమై 
ముక్తుల పంక్తిచే నలంకరింపంబడినది. శ్రీ భుజంగేశ మంచమ్‌ = శ్రీమంతులైన 
విటనాయకుల మంచము కలది. శ్రీయుక్షమైన శేషుని మంచము కలది; 
ఆతనుసుఖదమ్‌ = మదన సుఖము నిచ్చునది. అమితానందము నొసంగునది - 
మిగతది సుగమము. 


“అపరితోషా ద్విదుషాం నసాధుమన్యే ప్రయోగనం విజ్ఞానమ్‌” అని కాళిదాసు 
వచించినట్లే ఎవరైన పండితులు చూచి సంతసించితేనే కాని నా కూర్చు - నేర్చు 
బాగుండునని తలంచుచుండగా, ధనుర్మాస సందర్భమున మా పినతల్లి భర్తయగు 
చేగంటి పద్మనాభాచార్యులగారు బండలింగాపురమునకు వేంచేసిరి. వారిముందు 
నా రచనను చదివి వినిపించితిని. వారు విని, నాయనా! కవిత్వములో విషమాక్షరములు 
పడిన చాల ప్రమాదము సంభవించును. ఇదువరకే వరదాచార్యులు మహా 
మేధావంతుండయ్యు (ప్రచండ చతుష్మవీయమును వ్రాసి నెలరోజులు తిరుగకముందే 
గతించెను. తెలుగైనను, సంస్కృతమైనను కవిత్వమే కదా? కావున వద్దు - 
మానుకొనుమని నియమించిరి. అందుచే రచనను మానుకుంటిని. ఆ మాత్రము 
వ్రాసిన కాపీ కూడా పోయినది. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 23 


8. శాస్త్రాభ్యాసము 


మొదటినుండి న్యాయశాస్తమును జదివి, శ్రీభాష్య భగవద్విషయముల 
సేవించవలయునని కోరిక యుండినది కాని యప్పుడు దేశములో నుండు విద్వాంసు 
లెవ్వరు శాస్త్రజ్ఞులు కారు; అందజు సాహిత్యపరులే. అందువలన నాకు సమాన 
వయస్ముండైన దప్పూరి కృష్ణమాచార్యులు - నేను కలసి యెవరికి తెలియకుండ 
బయలుదేరి నడుస్తు డిచ్చెల్లికి వెళ్ళి, రైలెక్కి దోమకొండలో దప్పూరి వేంకట నరుసమ్మ 
గారుండుటవలన అక్కడికిం జేరుకుంటిమి. పైన వెళ్లుటకు నా దగ్గర డబ్బు లేదు. 
అతని దగ్గర అసలే లేదు కాని నా మొలకు వెండి మొలత్రాడు, చెవులకు ముత్యాల 
చౌకట్ల పోగులుండెను. వాటిలో మొలత్రాడును నలుబడి రూపాయల కమ్ముకొని 
యా డబ్బుతో తిరుపతి వెళ్ళితిమి. అచ్చట శ్రీ వీరవెల్లి కోనప్పలాచార్యులగారి 
పరిచయమున వారింటిలో విడిసితిమి. అప్పుడు మహావిద్వాన్‌, కపిస్థలం 
దేశికాచార్యుల గారు పాఠశాలా ప్రధానోపాధ్యాయులుగా నుండిరి. వారి సన్నిధికి 
వెళ్లి దండము సమర్పించి, వచ్చిన కోరికను తెలిపితిమి. వారు విని, నాయనా! ఇక 
రెండు మాసములకు పాఠశాలకు వేసింగి సెలవులు. ఇప్పుడు పాఠశాలలో 
చేర్చుకొనుటకు వీలులేదు. సెలవులైనాంక వస్తే యన్ని సౌకర్యములం గలిగింతుననిరి. 


అప్పుడు చేయునదిలేక తెలియక వచ్చినందుకు శ్రీనివాసునైన సేవించుక 
వస్తామనుకొని తిరుమలపైకి నడచి వెళ్ళి సేవించి తిరిగి తిరుపతికి వచ్చి ఇంటికి 
వచ్చుటకై డబ్బు లేనందున నా చెవులకున్న పోగులను గూడ అమ్ముకోగా కొద్ది 
రూపాయలే వచ్చినవి. వాటివలన నిద్దరము రావటానికి వీలు లేకపోయినది. 
అందువలన కృష్ణమార్యుండు, శ్రీపెరుంబూదూరుకు వెళ్ళందలంచెను. అచ్చట తన 
మేనత్తయైన, శ్రీ కుండలము స్వామివారి భార్య యుండెను. నేను మాత్రమింటికిం 
దిరిగివచ్చితిని. నేను వచ్చేసరికి అదువరకే సమర్ధుడైన ద్వితీయ పుత్రుని గోలుపోయి 
దుఃఖసాగరమున మునుగుచున్న నా తలిదండ్రులు నా కొజకై మటింత బాధపడు 
చుండిరి. నేను రాగానే మీదంబడి దుఃఖించి, ద్రవ్యము పోయినా నీవు వచ్చినావు - 
యిదే పదివేలనిరి. 


9. న్యాయ ప్రకరణములు చదువుటకై వల్లకొండకు వెళ్ళుట 


అప్పుడు మోర్తాటిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవ సమయము. 
ఆ సమయమున వల్లకొండ వాస్తవ్యులు కంచీవిద్వాన్‌, శ్రీనివాసాచార్యులగారి శిష్యులు 


24 స్వీయ కవితానుజీవనము 


న్యాయశాగస్తమును సంపూర్ణముగాంజదివి, వాదోపవాదము లందును ధన్యులు. మధ్వ 
వైష్టవులగు కనకాపురము శ్రీనివాసాచార్యులగారు మోర్తాడుకు వచ్చియుండిరి. వారు 
మా నాయిన్నగారి వలన నా వృత్తాంతమును విని, నాతో గలసి నాయనా! వల్లకొండకు 
రమ్ము - మా యింటిలో నన్ని సౌకర్యములం గలుగంజేసి, తర్మమును నీకు 
జెప్పెదననిరి. అది విని సంతసించి, వల్లకొండకు వెళ్ళి వారి యింటిలో బంగ్లాపైన 
వంటంజేసుకొనుచు క్రీ.శ.1921 నుండి 1923 వరకుంటిని. వారి భార్య శ్రీమతి 
శేషమ్మ నన్ను పుత్రునిగా నరుసుకొనుచుండెను. 


శ్రీనివాసాచార్యులుగారు అరమూరు, మామిడిపల్లి, నిజామాబాదు, మహిస, 
కుబిర మొదలగు గ్రామములకు తిరిగేవారు. బండికూడా వారెక్కకపోయేది. వారి 
వెంబడి వారి ముళ్లెను, నా ముళ్లెను నేనే మోయుచు నడుచుచు వేళ్ళేవాడను. 
మార్గములోనే పాఠమును జెప్పేవారు. ఎక్కడికి వెళ్ళినా మాకు మూడు పొయిలనేవారు. 
వారు స్మార్తుల యింటిలో దిగేవారు. మడితో స్మార్తులో నీళ్లు పెడితే వండుకొని 
దేవతా నివేదనను జేసుకొని భుజించేవారు. నాకా నీరు కూడా పనికిరాకపొయ్యేది. 
నా వంట వేరు; ఇంటివారి వంట వేరు. అందరికి వీరు వండరు కదా! అందుచే 
మూడు పొయ్యిలు. నా దురదృష్టము వలన క్రీ.శ. 1923ననే బ్రహ్మశ్రీ శ్రీ కనకాపురం 
శ్రీనివాసాచార్యులగారు వైకుంఠము నలంకరించిరి. అప్పుడు తర్మము ప్రకరణముల 
వజకే పూర్తియెనది. వాదములో సత్ర్రతిపక్షము మాత్రము చెప్పిరి. 


10. ప్రథమ పుత్ర జననము 


మా నాయిన్నగారికి, నాకు పురాణ కాలక్షేపములం జేయుచు ద్రవ్యమును 
సంపాదించు యోగ్యతం గలిగించవలయునని కోరిక. అందువలన క్రీ.శ. 1924వ 
సంవత్సరమున (శ్రావణమాస పురాణమునకై ఆదిలాబాదు ప్రాంతమునకు నా 
సోదరుండగు పెరుమాండ్లాచార్లను నన్ను తీసుకొని బండితో వెళ్లిరి. గట్లెక్కి 
వెళ్ళుచుండగా నది రేగడం భూమి వర్షముపడి మార్గమంత బురదటైం 
యంటుకోవటము, బక్క యెద్దులు అడుగడుగున నవి బండిని గుంజలేక పండుటము, 
వాటిని లేంబడుతు బండిని వెనుకనుండి త్రోయుచు క్రమక్రమముగా గొన్ని 
దినములకు ఆదిలాబాదు దగ్గర పొన్నారి యను గ్రామమును జేరుకుంటిమి. అప్పుడు 
“కక్షేభారశ్ళిరసి కిశోరః మార్లే కంటక కర్ణమపూరః* అను భజగోవింద శ్లోకము 
జ్ఞాపకమునకు వచ్చి సంసార సామ్రాజ్య మిట్లుంటదనుకుంటిని. ఆ గ్రామమున 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 25 


మా నాయిన్నగారు పురాణ కాలక్షేమప మారంభించిరి. నా కెక్కడ వేరు స్థలములోం 
గుదురలేదు. వారి దగ్గరనే యుంటిని మధ్యమధ్యన నన్ను పురాణ కాలక్షేపమును 
జేయుమనేవారు అది జైమిని యశ్వమేధము చూచుకొని నేను చెప్పేవాడను. 


అదే రుధిరోద్గారి సంవత్సర శ్రావణ శుక్ల త్రయోదశినాడు నా ప్రథమ పుత్రుం 
డగు నంబులాద్రిస్వామి జన్మించినాడని శుభపత్రిక వచ్చెను. వాని నామకరణాది 
కార్యములను శ్రీమతి, మా అమ్మగారే నిర్వర్తించిరి. మేము తరువాత గృహమునకుం 
జేరుకుంటిమి. అప్పుడు నా వయస్సు పందొమ్మిదవ సంవత్సరము. ఆ సంవత్సరము 
మోర్తాడులో ప్లేగువ్యాధి ఆరంభమాయెను. గ్రాస్థులందజు ఊరిబైట గుడిసెలు వేసుకొని 
యుండిరి. మా నాయిన్నగారు కుటుంబముతో వెళ్ళి సమీపమందున్న కొత్తూరిలో 
శ్రీయుత గంగారెడ్డిగారి యింటిలో మంత్రార్ధము, ప్రవచనామృత కాలక్షేపము 
చేసుకుంటు వసించిరి. 


11. పెరుమాండ్లాచార్ల వివాహము 


పెరుమాండ్లాచార్లకు పదిహేను సంవత్సరముల వయస్సు వచ్చినది. అంతవరకు 
వివాహము కాకుండా ఏ కుమారుడు లేడు. జ్యేష్ట నక్షత్రమగుటచే అన్నలు లేని 
కన్య కావలసి యుండెను. దానికొజికై మా నాయిన్నగారు విచారించుచుండిరి. 
ఇంతలోం గొత్తూరునుండియే వివాహ ప్రయత్నములు జరిగి, ఇందలవాయలో శ్రీమాన్‌ 
కందాడై కృష్ణమాచార్యుల జ్యేష్ట పుత్రికా పుత్రికయగు ఆండాళను కన్యతో సంబంధము 
కుదిరినది. ఆ యమ్మాయికిం దోబుట్టినవారెవరును లేరు. తండ్రి చిన్ననాడే 
గతించినాడు. తల్లి తన తండ్రిగారి యింటిలో నుండెను. వివాహ బాధ్యత నంతటిని 
తాతయగు కృష్ణమాచార్యులగారే వహించిరి. ముహూర్తం నిశ్చయమైనది. శ్రీయుత 
కొత్తూరు గంగారెడ్డిగారు భోజన సౌకర్యములను, ఇందలవాయవరకుం బోనురాను 
బండ్ల సౌకర్యమును కలిగించిరి. నాయిన్నగారు సకల బంధువర్గముతోం 
గొత్తూరునుండియే తరలివెళ్ళి యిందలవాయలోం బెరుమాండ్లాచార్లకు, చి.సౌ. 
ఆండాళుతో నాలుగు రోజులతి వైభవముగా వివాహోత్సవము జరిపించుకొని బంధు 
వర్గముతో వచ్చి కొత్తూరిలోనే నూతన వధూ గృహప్రవేశ మొనరించిరి. 


12. పితృ వియోగము 


తరువాత రెండవనాడు మా నాయిన్నగారికి జ్వరము వచ్చి యది క్రమక్రమముగా 
పెరిగి వధూవరులు మలు పందిరికి వెళ్ళి వచ్చేవబికు స్మారకము లేకుండ యుండెను. 


26 స్వీయ కవితానుజీవనము 


ఇంతలో మోరుతాడులోని ప్లేగుపద్రవము తగ్గి గ్రామస్తులందబు గుడిసెలనుండి 
గృహములకుం జేరుతున్నారని తెలిసి బండిపైన వారిని తీసుకొని యిల్లు చేరితిమి. 
ఆ జ్వర వికారము ఇరువదియొక్క దినములుండి మితిమీరి క్రీ.శ. 1925 రక్తాక్షినామ 
సంవత్సర చైత్ర బహుళ ద్వితీయనాడు పరమపదించిరి. మా యన్నగారగు 
శ్రీనివాసాచార్యులగారు మాతామహ స్థానమునకు వెళ్లియున్నను, గోత్రభిన్నమై దత్త 
స్వీకారములు కానందున, వారి హస్తముననే సంస్కారము, తీర్థ తిరువధ్యయనాదులు 
జరిపింపంబడినవి. ఆ కార్యమెటులనో జరిగిపోయినది. అప్పటి నా వయస్సు 
ఇరువదియవ సంవత్సరము. 


13. ఆ సమయమున నా పరిస్థితి 


తమ్ముని వివాహమైన కొలది రోజులలోనే తండ్రిగారు పరమపదించినందున 
వివాహ విషయమైన కర్పులలో కొన్ని యిచ్చిపుచ్చుకొనుటలు, చెలియలైన యాండాళుకు 
వివాహమైనది కాని, శోభనాది కార్యములు, కట్నములు నడిపించుట, దేశికాచార్ల 
కుపనయన, వివాహాది బాధ్యతలు, కుటుంబ పోషణ నాపై యాధారపడి యుండెను. 
మోర్తాడు దగ్గర పాలెమను గ్రామములో మంచి కాలమైనప్పుడు సంవత్సరమునకు 
రెండు తూముల వడ్లు వచ్చే యరబిగెడు పొలము మాత్రము తప్ప వేరుగా చేరెడు 
ధాన్యము వచ్చే భూమి లేదు. తండ్రిగారు సంపాదించిన కొలది బంగారమును 
ఇద్దరు కోడండ్రపైన నుంచియుండిరి. నగదు లేదు; బుణము లేదు. వారు పురాణ 
కాలక్షేపము వలననే జీవించే వారు. తాతగారు పరమ విరక్తులగు పండితులు కావున 
నా కాలమున దేశముఖు లెందజో మాన్యముల నిచ్చెదమన్నను తృణీకరించిరి. 
“రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలురు తృణీకృత విరించ్యాది నిరంకుశ 
విభూతులు కదా!” తండ్రిగారి కాలమున బ్రయత్నించినను లభించలేదు. 


మా యింటి సమీపములోనున్న బ్రాహ్మణవాడలో సుమారు పదిమంది మధ్వ 
వైష్ణవుల గృహము లుండెడివి. వారందజు భక్తిపరులు. ఇంటికొక పంచపాత్రెడు 
బియ్యము తీసుకొని పురాణ (శవణమునకు వచ్చేవారు. వారి వీధిలోనున్న 
యాంజనేయుల తిన్నెపైన నాయిన్నగారే యారంభించి యరణ్యకాండవఅకుం 
గాలక్షేపముచేసిన శ్రీ రామాయణమును మిగతా కాండలను కాలక్షేపమును 
జేయుచుంటిని. రెండు మాసములు శ్రీమాన్‌ మాకులూరి వరదాచార్ల వెంబడి సంచారం 
వెళ్లి కొంత డబ్బు సంపాదించితిని. శ్రావణ మాసమున పొన్నారికి వెళ్లి పురాణ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 27 


కాలక్షేపమొనర్చితిని. నాకు దొరికిన డబ్బంతయు మాయమ్మగారి చేతులో పెట్టగా 
వారు సంసారమును జక్కగా నడుపుచుండిరి. ఆ సంవత్సరము పూర్తిగా నింటిలోనే 
యుండవలసి వచ్చినది. 


14. జ్యోతిష్యమున సిద్దాన్త భాగము నభ్యసించుట 


బ్రహ్మశ్రీ కుందోరుల వెంకన్న సిద్దాన్సిగారు, చెన్పూరు హనుమత్సిద్దాన్తి గారి 
శిష్యులు - కొత్తూరు వాస్తవ్యులు. గృహ విరక్తులై కాశీప్రాంతమంత తిరిగి వచ్చి 
మోర్తాటిలో నివాస మొనర్చిరి. వారు నా దగ్గరికి వచ్చి తర్క సంగ్రహమును 
జెప్పుమనిరి. “అధవా విద్యయావిద్యా” అనునట్లు మీరు నాకు సిద్ధాన్తభాగమును 
జెప్పుడు, నేను తర్క సంగ్రహము చెప్పుదునని యంటిని - అటులనే యహర్గ్దణము 
మొదలుకొని చెప్పందొడంగిరి. వారు చెప్పినదెల్ల రాత్రులలోం గుణించుచు వారి 
ముందరనే ప్రభవనామ సంవత్సర పంచాగమును బూర్తిగా గుణించి వ్రాసితిని. ఆ 
సంవత్సరమే బండ లింగాపురంలో సౌ॥ చంద్రక్క దొరసాని ద్రవ్య సహాయమున 
దేశికాచార్ల కుపనయనము చేయబడినది. 


15. కొరుట్ల వేదాన్త ద్వయవర్ధినీ పాఠశాలా ప్రథానాధ్యాపకత్వము 


అంతకుమున్నే కొరుట్ల, శ్రీ రాజయోగి సేనాపతి నరసింహాచార్యులగారు 
శ్రీ పెరుంబూదూరిలో6 గళాశాల యందు ప్రథానాధ్యాపకులుగా నున్న శ్రీ కుండలం 
వేంకటనరసింహాచార్య స్వామివారి సన్నిధిలోం దర్శ వ్యాకరణ వేదాన్తములం 
జదువుచుండగా, వారు మోర్తాటివారే కావున నాయనా! మన దేశములో నావలె 
నొక కళాశాలను స్థాపించి, యుభయ వేదాన్తములం బ్రచారము జేయుమని నియమిచి 
పరమపదించినందున, వారి శిష్యులైన పిఠాపురాస్థాన విద్వాంసులైన గుదిమిళ్ల 
రంగాచార్య స్వామివారి సన్నిధిలో మిగత వేదాన్త భాగమును బూర్తింజేసుకొని పరీక్షలో 
నుత్తీర్డులై, యాస్థాన పండిత సన్మానమును గ్రహించి వచ్చి, కొరుట్లలో వేదాన్త 
ద్వయవర్ధినీ పాఠశాలను క్రీ.శ. 1923 రుధిరోద్గారి సంవత్సరాధిక జ్యేష్టమాస శుక్ల 
ద్వితీయా శుక్రవారమున నారంభించి నడుపుచు, ప్రతి సంవత్సరము మకర సంక్రమణ 
సమయమున, శ్రీనివాసుని సన్నిధిలో శ్రీయాండాళ్‌ కొఠాయి యుత్సవము నతి 
వైభవముగా జేయుచుండిరి. దానిని దర్శించుటకై ప్రతి సంవత్సరము వెళ్లువాడను 
నన్ను జూచినప్పుడెల్ల వారు తమ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా నుండుమని 
కోరేవారు, దానికి నే నొప్పుకునలేదు. 


28 స్వీయ కవితానుజీవనము 


పిదప నేను పితృ వియోగము కలిగి యింటిలో వృధాగా నున్నట్లు తెలిసి, 
శ్రీ సేనాపతి స్వామివారు మా యన్నగారిని కలిసి, నేను కొరుట్లలో నుపాధ్యాయ 
పదవికి వచ్చునట్లొప్పించుకొనిరి. అన్నగారి యాజ్ఞను దాటలేక క్రీ.శ. 1926న నా 
సోదరులగు పెరుమాండ్లాచార్లను, దేశికాచార్యులను దోలుకొని, వారల విద్యాభ్యాసము 
జరుగునని యెంచి, కొరుట్ల వేదాన్త ద్వయవర్ధినీ సంస్కృత పాఠశాలలోం జేరవలసి 
వచ్చినది. 


శ్రీ సేనాపతిస్వామివారు పాఠశాలా విద్యార్థులతో నారు మాసములు దేశములోం 
బర్యటించి, వర్షాకాలము మొదలాజు మాసములు పాఠశాలను గొరుట్లలోనే యుంచి 
వారు మాత్రము మద్రాసు ప్రాంతమున, నాంధ్రదేశమునను విరాళములం 
(బ్రోగుజేసుకొని నడిపించేవారు. అందువలన పర్యటనకై జగిత్యాలలో నుండగా, 
మోర్తాటినుండి తమ్ములం దోలుకొని నడుచుచు వెళ్ళి యచ్చటం గలుసుకుంటిని. 
వారప్పుడు సాపాటు పోగా మాసమునకు 25-00 రూపాయలు వేతనమిచ్చేవారు. 
రెండవ సంవత్సరమునుండి 30-00 రూపాయల వేతనమును జేసిరి. శ్రీమాన్‌ డింగరి 
నరసింహాచార్లవారు వృద్దులై, వారి కెవరు లేనందున పాఠశాల వెంబడి యుండి 
కొద్ది పాఠముల నుదాసీనముగాం జెప్పుచుండిరి. నాకప్పుడు వయస్సు ఇరవై యొక 
సంవత్సరము. 


అంతకు పూర్వముండిన యుపాధ్యాయులు వృద్దులు కావున వారిని వీరేమి 
నియోగించలేక వారిష్టము వచ్చినట్లుగా నుండుట చేత సరియైన పాఠములు జరుగక 
విద్యార్థులెవరు లేకుండా యైనది. నేను వచ్చినతోడనే చాలామంది విద్యార్థులు చేరుకొని 
మొదటి సంవత్సరమే నలుబైమంది విద్యార్థులైరి. రెండవ సంవత్సరమున యువకుం 
డైన మటియొక యుపాధ్యాయుండు కావలసి వచ్చెను. అందుకొజకు మా పినతల్లి 
కూతురు భర్తయు, నా స్నేహితుందైన, ఆవునూరు అచ్చి నరసింహాచార్యులను రెండవ 
యుపాధ్యాయ పదవికి రమ్మని కోరగా, వారు నా స్నేహమును బురస్మరించుకొని 
విలాసముగా వచ్చియుండిరి. వారికి మాసమునకు 15-00 రూపాయల వేతన 
మిచ్చేవారు. వారికప్పుడు పదియాజు సంవత్సరముల వయస్సు. శ్రీ సేనాపతి స్వామి 
వారు పాఠశాలాభివృద్ధిని గాంచి సంతసించుచుండిరి. 


16. తెలుగు కవితారంభము 


క్రీ.వ. 1927వ సంవత్సరమున శ్రీ సేనాపతి స్వామి వారు మామూలు ప్రకారము 
పర్యటనకై పాఠశాలతోంగూడ బయలుదేరి ముగ్గురుపాధ్యాయులు, యాభైమంది 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 29 


విద్యార్థులతో, కరీంనగరములో వీర హనుమాండ్ల దేవాయ ధర్మశాలలో నాలుగు 
మాసములు నివాస మొనర్చుచు గ్రామములో (బ్రచార మొనర్చుచుండిరి. పాఠ 
ప్రవచనములు సరిగా జరుగుచుండెను. శ్రీమాన్‌ అచ్చి నరసింహాచార్లగారదువరకే 
తెలుగుంగులో బద్యముల వ్రాసేవారు. పూర్వమున రామానుజుల వారి నీనగరమున 
కరియందు (ఏనుగయందు) నుంచి యూరేగింపు చేయుటచే కరినగరమని పేరు 
వచ్చినదను భావముతో నొక యుత్సలమాల పద్యమును వ్రాసి, నాకు చదివి 
వినిపించిరి. అది విని నేను కూడ యొక పద్యమును వ్రాయందలంచి యొక పద్యము 
ఛందస్సును వ్రాసి యయ్యుమంటిని. అప్పుడు వారు “కందము త్రిశరగణంబుల” 
అను కందపద్య లక్షణమును వ్రాసి యిచ్చిరి. అది గ్రహించి కరినగరముపైన నేనొక 
కందపద్యముమును వ్రాసి చూపించితిని. ఇది నా తొలిసారి వ్రాసిన పద్యము - 


(1) కం. కరివర వరద సుభక్తా 
కరమగుటన్‌ ప్రాంతభూప | కమనీయ భజత్‌ 
కరకర నికరములను గన 
కరినగరంబనగ సార్థ । కరమై యొప్పెన్‌. 


(1) కరము = రాజులకివ్వందగిన యరప్పణము. అది కలది కరియను భావముతో 
వ్రాసితిని. 


శ్రీ వేంకట నరసింహాచార్లగారు దీన్ని విని, మీ మొదటి పద్యమే యిట్లుంటే 
ముందుముందు బాగా వ్రాయంగలుగుతారని ప్రోత్సహించిరి. పర్యటన ముగించి, 
పాఠశాల కొరుట్ల చేరిన పిదప పాఠశాలలోంగల శ్రీ సేనాపతిస్వామి వారిచే స్థాపింపం 
బడిన యాంధ్ర గీర్వాణ వాణీ విలాస గ్రంథాలయమున ననేక యాంధ్ర కావ్యము 
లుండుటవలన వాటిని చదువుచు, సలక్షణ కవితను వ్రాయ ప్రయత్నించుచుంటిని. 
శ్రీ అచ్చి నరసింహాచార్లగా రెనిమిది పది మాసములే పాఠశాలలో నుండి, జ్వరబాధ 
కలిగినందున పాఠశాలను వదలుకొని గృహమునకు వెడలిరి. జగిత్యాల - మందిరం 
గోపాలరామశాస్త్రి పొలాస - శ్రీధర సాంబయ్య శాస్తి, నా సోదరుండగు 
పెరుమాండ్లాచార్యులు మొదలగు కొందజు పెద్ద విద్యార్థులు నా కవితా వ్యాసంగమున 
కనుగుణముగా నుండిరి. అప్పుడు పద్మావతీ పరిణయము, రుక్మిణీ కల్యాణము, 
గురుడ గర్వాపహరణమను మూడు హరి కథలను - తోహరలు, పాటలు, పద్యములతో 
వ్రాసితిని. వాటిలో బద్మావతీ పరిణయమును ఆ సమయమున నెనిమిది 


30 స్వీయ కవితానుజీవనము 


సంవత్సరముల ప్రాయమునుండి - కుమారసంభవము చదువుచున్న బండలింగాపురం 
- చిక్కుడుగాయల కందాడై రంగాచార్లకు నేర్చి, లింగాపుర రాజాస్థానమున హరికథా 
కాలక్షేపమును జేయించితిని. వారచ్చెరువొంది యా బాలునికి విశేష సన్మాన మొనర్చిరి. 
నా శిక్షణమువలన విద్యార్థులు వ్యాయాయమున చాలా నేర్చును జూపేవారు. శ్రీ 
సేనాపతిస్వామివారు కొఠాయి యుత్సవమున నదియొక ప్రదర్శనముగా నేర్చరించే 
వారు. తరువాత పాఠశాలా వైభవము మారుమోగినది. ప్రాంతీయ సంస్థానముల 
వలన, ధనిక వర్గము వలన పాఠశాలకు విశేష సహాయము లభించుట యారంభించి 
నది. ఆ హరికథా గ్రంథములను హరికథలు చెప్పుచున్న నా బావమరిదియగు 
మెట్టుపల్లి కృష్ణమాచార్ల కిచ్చితిని. అతడు చెప్పుచుండెను. వాటి సంగ్రహముంచలేదు. 


అదే సంవత్సరమున నా చిన్న తమ్ముడగు దేశికాచార్లకు, వెలుకటూరి - 
మాకులూరు నరసింహాచార్ల కూతురైన యాండాళు నిచ్చెదమని రాగా, సంబంధము 
కుదిరి వివాహ మొనర్చితిని. పాఠశాలకు సహాయ మొనర్చగల ప్రభువులు, ధనికులు 
వచ్చినపుడెల్ల శ్రీ సేనాపతిస్వామివారు వారిపైన స్వాగత పద్యములను, ప్రశంసా 
పద్యముల ప్రాయుమనేవారు. వెంటనే యాశువుగా వ్రాసి చదివే వాడను. వాటిని 
వార్షిక నివేదికలలోం బ్రచురించువారు. 


17. అవధానముల నొనర్చుట 


ఆత్మకూరు సంస్థానమునుండి నరసింహాచార్యులను కవి సంచారమునకై 
కొరుట్లకు వచ్చెను. అతండు పాఠశాలలో నష్టావధాన మొనర్చెను. దానిచూచి యా 
మరునాడే అతని ముందర శ్రీమాన్‌ కలుకుంట్ల శాస్త్రిగారి యధ్యక్షతన నష్టావధాన 
మొనర్చితిని. దానిజూచి శ్రీ సేనాపతిస్వామి వారు సంతసించి, యొక వెండి గిన్నెను, 
వస్త్రములను బహూకరించి ప్రోత్సహించిరి. అది మొదలు పెద్ద విద్యార్ధుల వలన 
సమస్యలం దీసుకొనుచు, పూరించుట, అశువుగా గంటకు నూరు పద్యములం 
జెప్పుటకుం బ్రయత్నించుట మొదలు పెట్టితిని. తదేక ధ్యానము వలన నొకనాటి 
రాత్రి స్వప్నములో దెల్లచీరంగట్టుకొని సుందరమైన స్తీ యొకరు కనంబడెను. ఆమె 
సరస్వతియని నాలో భావన కలుగుచుండెను. ఆమె చిరునగవుతో నేనొక సమస్య 
నిచ్చెదను పూరించెదవా? యనెను. ఇయ్యుమంటిని. సమస్య నీవిధముగా నిచ్చెను. 


“జేనటినాటి ప్రేమ విడ | జేసితి వంగుళి మాత్రమైనచో” అని - దాని నీ 
విధముగాం బూరించితిని - 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 31 


i మానిని! చిన్ననాట నభి। మానమెజుంగక కూడి యుండి న్‌ 
దాననటంచు బల్మిన వి | ధంబది యెక్కడికేగె, పెద్ద కా 
లానికిం గంటి నిప్పుడు తొ | లంగుచునుండ, గుచాన్తరంబునన్‌ 
జేనటినాటి ప్రేమ విడ | జేసితి వంగుళలిమాత్రమైనచో - 


ఆమె నవ్వుచు నదృశ్యమయ్యెను. నేను మేలుకొని యీ పద్యమును ధారణం 
జేసుకుంటిని. ఇది నా కప్పుడైన యనుభూతి. 


క్రీ.శ. 1928 వ సంవత్సరమునకు సరియగు విభవ సంవత్సరమున బ్రహ్మశ్రీ 
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి, బండలింగాపురాస్థానమునకు వచ్చి శతావధాన 
మారంభించెను. అప్పుడు శ్రీయుత, రాజా అనంతకిషన్‌రావుగారు నన్నాహ్వానించిరి. 
నేను వెళ్ళితిని. దాని జూచి యచ్చటి సభికులందబిచ్చెజువొంది యుపాసనా బలమనిరి. 
అందుకు నేను మంత్రోపాసనా బలము కాదు. ధారణాశక్తి, ప్రజ్ఞాభ్యాస పాటవమంటిని. 


అక్కడినుండి వచ్చిన పిదప నేను కొరుట్లలో నాంధ్ర సంస్కృత భాషాకోవిదులైన, 
శ్రీమాన్‌ కలుకుంట్ల నరసింహశాస్తిగారి యధ్యక్షతన శతావధాన మారంభించితిని. 
లింగాపురములో దైవోపాసనా బలమనుకున్న కొందటు సభ్యులు - శ్రీమాన్‌, మా 
యన్నగారు వచ్చిరి. నాలుగు రోజులు విజయవంతముగా జరిగినది. ధారణా 
సభనాడు మంచి తెలుగు వచ్చిన మహమ్మదీయోపాధ్యాయు. దాక ప్రశ్నలోని 
పద్యమును నాలుగవ పాదమునుండి నాలుగువది, మూడవది, రెండవది, 
మొదటిదిగాం జదువుమని యనెను. అటులనే చదివితిని. అప్పుడతండు సంతసించి 
యాలింగన మొనర్చెను. శ్రీయుత, లింగాల రామగోపాలరావు, దేశముఖుగారు 
సత్మరించిరి. శ్రీమాన్‌ కులుకుంట్ల శాస్త్రిగారు సభికుల యభిమతముగాం దత్పూర్వము 
నైజాం రాష్ట్రము వారెవరు శతావధాన మొనర్చనందున “నైజాం రాష్టాద్య శతావధాని” 
యని బిరుదము నొసంగిరి. శ్రీ సేనాపతి స్వామివారపుడు పర్యటనలో నుండిరి. 
ఈ వృత్తాంతము తెలిసి సంతోషమును వెలిబుచ్చుచు నుత్తరమును వ్రాసిరి. ఆ సభనాడు 
చివరకుం జెప్పిన పద్యమిది. 
సీ, విభవ సంవత్సర - శుభ భాద్రపదమాస 
శుక్ల సప్తమి భృగు | సుతదినంబు 
నాడు మాపటిజాము - మూడు గంటల వేళ 
నవధాన మారంభ । మయ్యెనయ్య 


32 స్వీయ కవితానుజీవనము 


గీ॥ 


ప్రతిదినంబం దొక । పగిదిగ రెండేసి 
గంటలీరీతిన | గాగంగూడి 

పం(డైెండు గంటలు । పనిజేసి ద్వాదశి 
పగలు ధారణజేసి । పద్యములను 


అడుగుచుండగం జెప్పితి | నద్భుతముగ 
సంబరంబొంది కలుకుంట్ల । శాస్త్రిగారు 

సకల నైజాము రాష్టాద్య । శతవధాని 
యనుచు వీరుదంబు నొసంగిరి | హర్షమొప్ప॥ 


శ్రీ సేనాపతిస్వామివారు పర్యటననుండి తిరిగి వచ్చి కొఠాయి యుత్సవ 


సందర్భమున మహోపన్యాస మొనరించి “నైజాం రాష్టాధ్య శతవధాని” యను బిరుదును 
జెక్కిన తులం బంగారు పతకమును బహూకరించి, మంగళాశాసన మొనర్చిరి. ఆ 
సమయములోం జెప్పిన కృతజ్ఞతా పద్యములివి - 


ell 


చం॥ 


కూపమునందునం బొరతాలు । కూర్మమునెత్తి సముద్రమందు 
నోపికతోడవేయు జను । లుండెడి రీతిన విద్యమాని సం 
తాపిత మానసున్‌ శతవ | ధానముం జేయంగం జేసినట్టి సే 
నాపతి నారసింహగురు | నాయకులన్‌ ముదమొప్ప వేడెదన్‌! 


అనఘులు వీరు మత్మవిత | నాదరణంబొనరించి ప్రేమచే 
ఘనతరమౌ సువర్ణ పత । కంబు బహూకృతిగానొసంగి న్‌ 
వనయము కీర్తి గాంచుచు జ | యంబు వహించు మటంచు దీవెనల్‌ 
తనివిగ నిచ్చి నారలు ము । దంబుగ వీరిని గొల్తు నెప్పుడున్‌. 


అదే సంవత్సరమున మార్గశిర శుక్ల పంచమి సోమవారమునాడు జగిత్యాలలో 


- మహారాజ్యశ్రీ సమేతులగు చలిగంటి ధర్మ జగపతిరావు నూతన భవన 
ప్రవేశమొనర్చుచు, వారాంధ్ర సాహిత్య నిపుణులు కావున నా శుభ సమయమందున 
శతావధాన మొనరింప నన్నాహ్వానించిరి. అప్పుడు - మైలవరము రాజాగార్హు, 
విజయవాడ ప్రాంతము వారి బంధువులు వచ్చి పృచ్చకులైరి. ఆ సమయమున 
జెప్పిన ప్రార్థనా పద్యము - 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 33 


చం॥ హయవదనా! కొరుట్ల పుర । మందున నిన్నాకసారి వేడి నీ 
దయంగొని కాంచితిన్‌ శతవ - ధానమునందు జయంబు గాన త 
ద్దయు మిము వేడుచుంటి జయ - తాలపురంబున వేగరార నా 
పయి కరుణారసంబుంగని - పాలనజేయుము వాగధీశ్వరా। 


సీ, గంభీరభావ ప్ర । కాశంబు గనుపట్ట 

సద్దుణాలంకార । సరణి మెజియ 

మహిం జంపకోత్సల | మాలలంజాటెడు 
నవరసంబులలోనం జవింగొనంగ 

మత్తకోకిల గీత | మాధురి గాంచగ 
మత్తేభ గమనంబు | మహతికెక్క 

వివిధ వృత్తంబు । విశ్రుతిం దిలకింప 
ఆటవెలదులు నీ । తోటియాడ 


గీ; మృదు పదంబు నిడుచు మ । దృదయరంగ 
మందు సభికులు చూచి యా | నందమొంద 
ఘనత? గాంచిన జయతాల । గరిమ మెజయ 
నాట్యమున్‌ స్వల్పబూనుమో । నలువ చెలువ. 


ఆ సమయమున నా కిరువదిమూడు సంవత్సరముల వయస్సు. 39వ ప్రశ్నలో 
స్వీయ చరిత్రము చెప్పుమనగాం జెప్పిన పద్యము - 
స్వీ, నిజ నివాసంబ యీ । నిజ దేశమందునం 
దనరుచుండెడి మోరు - తాట్పురంబు 
వంశమా? బుధజన । వంద్యమై లోకమం 
దలరు శిరశినహ | తాహ్వయంబు 
పాండిత్యమా? సద । పారాన్ట గీర్వాణ 
నాటకాలంకార । పాటవంబు 
సామర్థ్వమా? జన । సంతోషకరమైన 
శతావధానాది సం । స్థాపనంబు 


గీ వ్యక్తియా? సర్వచిత్రక | ళాభియుక్తి 
ప్రాయమా? యిరువదిమూడు వత్సరములు 


34 స్వీయ కవితానుజీవనము 


అభిధమా? కృష్ణమాచార్య శ । తావధాని 
సరస గుణులార! సత్సభా । స్తారులార. 


అవధానాన్తమున - శ్రీ ధర్మ జగపతిరావు విశేష సన్మాన మొనర్చిరి. 
18. విశ్వకర్మ శతక ఖండన మండలమును వ్రాయుట 


జగిత్యాల సమీపమున, రాఘవపట్టణమను గ్రామమున సిక్కుల కులస్థుడు 
రామసింహమను కవి యుండెను. అతండు పాటలను, పద్యాలను వ్రాసి చదువుచు 
ద్రవ్యార్ణన మొనరించువాడు. రామసింహమన్న మహాకవి యని ప్రాంతీయుల కందటథి 
కభిమానము. విశ్వకర్మలు జగిత్యాలలో (బ్రాహ్మణ సంఘము వారికి, విశ్వకర్మలకు 
వివాదము కలిగి విశ్వకర్మ శతకమును వ్రాయించిరి. దానిలో నా కవి బ్రాహ్మణులను, 
బుష్యాదులను నిందించి వ్రాసెను. దాని సహించక బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి, 
దాని ఖండన వ్రాయుందని కోరిరి. అప్పుడు నేను “విశ్వకర్మ శతక ఖండన మండల” 
మని నలుబది సీస పద్యముల వ్రాసి యిచ్చితిని. దాని వారు వరంగల్లులో ముద్రించి 
ప్రకటించిరి. దానితోటి విశ్వకర్మల విజృంభణము తగ్గినది. 


19. కళాశాలాభ్యుదయమును వ్రాయుట 


ఆ తరువాత నొక చిన్న కావ్యమును వ్రాయవలయునని తలంపు కలిగినది. 
క్రీ.శ. 1929వ సంవత్సరమున “కళాశాలాభ్యుదయ” మను మూఢాశ్వాసాల 
కావ్యమును వ్రాసితిని. దానిలోని యితివృత్తము - మోర్తాడులో మహావిద్వాన్‌, కుండలం 
వేంకట నరసింహాచార్య స్వామి వారుదయించి మహా విద్వాంసులై శ్రీ పెరుంబూదూరిలో 
నుభయ వేదాన్త వర్థినీ కళాశాలను స్థాపించుటయు, శ్రీ రాజయోగి సేనాపతి 
నరనింవోచార్య స్వామిగారు కొరుట్లలో నుదయించి క్రమ(క్రమముగా 
శ్రీపెరుంబూదూరికి వెళ్ళీ, శ్రీ కుండలం స్వామివారి సన్నిధిలో విద్య నభ్యసించి, 
వారి యాజ్ఞచేం గొరుట్లలో “వేదాన్త ద్వయవర్ధినీ కళాశాలను స్థాపించి నడుపుచు, 
శ్రీనివాసుని సన్నిధిలో శ్రీయాండాళ్‌ కొఠాయి యుత్సవ మొనర్చిన వైభవములు 
వర్ణింపబడి యున్నవి. 


ఇయ్యది శ్రీ సిరుపురము - అంగరాడ వగైరా స్టేట్ల ప్రొప్రయిటరుగారు శ్రీ 
మ. రాజ్యశ్రీ శ్రీ రాజా యినుగంటి రాజగోపాలరావు బహద్దూరుగారి ద్రవ్య 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 35 


సహాయమున, పిఠాపురమున విద్వజ్ఞన మనోరంజనీ ముద్రాక్షరశాల యందు 
ముద్రింపంబడి ప్రచురింపబడినది. దీనికి పిఠాపురమున నడకుదుటి వీరరాజుగారు 
పీఠికను వ్రాసిరి. దీని కవితోద్ధారకాభినందనములోని యొక పద్యము - 


సీ ఏనీదు దాతృత్వ | మెంచి మందారంబు 

స్థావర భావంబు । దనరనాయె 

ఏ నీదు కీర్తితో । నెదిరించి చంద్రుండు 
పదియారు వ్రక్శలై । భంగపడియె 

ఏ నీదు విక్రమం । బెనయ భీతినిజెంది 
సింగంబు లడవిలో । జేరనాయె 

ఏ నీదు సంపద । లీక్షించి ధనదుండు 
నొక మూలలోంబడి | యుండనాయె 


గీ; అట్టి నీ సాటికలరె యీ - యవనిలోన 
సిరుపురాస్థ్రాన రక్షక । పరమ సుగుణ 
సరస యినుగంటి సతుల । జలధిచంద్ర 
రాజగోపాలరాయ సాం | మ్రాజ్య నిలయ । 


అదే సంవత్సరము పిఠాపుర వాస్తవ్యులు, శ్రీ సేనాపతిస్వామివారి మిత్రులునగు, 
శ్రీమాన్‌ కందాడై శేషావతారం స్వామివారు కొరుట్లకు వచ్చి నా యవధాన కవిత్వమును 
విని - సంతసించి, జయతాల కొరుట్ల శతావధానముల కాపిని తీసుకవెళ్ళి, 
పిఠాపురములో ముద్రించి పంపిరి. వారికొనర్చిన కృతజ్ఞతా పద్యములు - 


మ॥ సిరులన్‌గేరెడు పీఠికాపురమునన్‌ । జెన్నారు భూనిర్జరా 
ధరణీయాద్య గుణాధ్యులై ప్రతిధి కం । దాళాన్వయాం భోది చం 
దిరులై సత్వ నిజావతారమనగన్‌ । దేజంబు నొప్పార సు 
స్టిరతన్‌గాంచిరి వైష్టవాగ్రణులటన్‌ । శేషావతారాభిధుల్‌. 


మ॥ కరుణాసక్తిని కోరువుట్ల పురమున్‌ । గాంచన్‌సలీలంబు శ్రీ 
కరులై భస్మవితానవహ్ని పగిదిన్‌ । గన్పట్టి విచ్చేసి యా 
దరముంజేసిరి వీరి సజ్ఞనత వే। ద్యంబౌన లోకంబునన్‌ 
జిరబాంధవ్యము వీడలేని యటులన్‌ । స్నేహంబునుం జూపుచున్‌ | 


36 స్వీయ కవితానుజీవనము 


మ॥ పరమోదారత నెన్న నేరితరమౌ । పాటింపకే ద్రవ్యమున్‌ 
చిరకీర్తిన్‌ ఘటియింప లోకమున వా । సింజెందగానత్మృపా 
పరులై యీ యవధాన పొత్తమును శో । భల్‌ గుల్మ ముద్రింపజే 
సిరిలన్‌ గాన కృతల్‌ బడిసి నే । చేయెత్తుచున్‌ (మొక్కెదన్‌! 


20. శ్రీ పెరుంబూదూరుకు వెళ్ళుట 


క్రీ.శ. 1980వ సంవత్సరమున పాఠశాలోపాధ్యాయ పదవిని నిర్వహించుచు 
శ్రీ సేనాపతి స్వామిగారి సన్నిధిలో సిద్దాన్త కౌముది చదువుచు శ్రీభాష్యము చతుస్తూత్రి 
వణకు సేవించితిని. అదువబకు 25 సంవత్సరము వయస్సు వచ్చినది. విద్యావ్యాసంగ 
సమయము దాటుచున్నది. నా సోదరుండగు పెరుమాండ్లాచార్యుడు కొంత యింటి 
పరిస్థితి చూచుకొనునంత వ్యక్తిత్వము కలవాడైనాడు. శ్రీపెరుంబూదూరి వెళ్ళి, 
న్యాయ వేదాన్నములం బూర్తి చేసుకునవలయునని కోరిక కలిగినది. శ్రీమాన్‌ 
మాయన్నగారు ప్రోత్సహించి బలపరచిరి. శ్రీసేనాపతిస్వామి వారికీ విషయమును 
దెలుపగా వారు సంతసించి తరువాత కళాశాల సేవనే చేయవలయునని పలికి 
యనుమతి నొసంగిరి. 


ద్రవ్య సహాయమునకై విచారించుచుండగ శ్రీయుతులు రామాజిపేట - చిట్నేని 
వేంకటేశ్వరరావుగారు మణియు వారికి బావమజదులైన సాతవరము కేశవరావుగారీ 
సంగతి విని పిలిచి చెరియొక సంవత్సరము సాపాటు వ్యయమొసంగెదమని పలికిరి. 
ఆ కాలమున మనిషి కొకరికి పది రూపాయల లోపుగానే సాపాటు 
వ్యయమగుచుండెడిది. అందుకై శ్రీయుత సాతారం కేశవరావుగారు సంవత్సరమునకని 
120 రూపాయలు నగదు తపుకులో నుంచి సుగంధ ద్రవ్యములతో సమర్పించిరి. 
శ్రీ వేంకటేశ్వరరావుగారు తిరిగి మధ్యన యొకసారి వచ్చినపుడు తమ తల్లిగారితో 
సమర్పింపంజేసిరి. ప్రాంతములో నున్న ప్రభువులందజు తమకుందోచినట్లు సహాయ 
మొనర్చిరి. 


21. సంపత్ముమారుని జన్మము 


అది క్రీశ 1931వ సంవత్సరము. నా ద్వితీయ కుమారుండగు సంపత్ముమారుండు 
జన్మమొందెను. తెల్లవారి యిరువదియొక్క దినము నామకరణ మనంగ తొలినాడే 
ప్రయాణమునకు శుభ ముహూర్తము కుదిరెను. అందువలన నామకరణ బాధ్యతను 
మా అమ్మగారికే యప్పగించి యప్పుడు విద్యార్థిగా నున్న కొడిమ్యాల - దరూరు 
నారాయణాచార్లను దోలుకొని బయలుదేరి వెళ్ళితిని. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 37 


అంతకుముందే శ్రీ సేనాపతిస్వామివారు శ్రీ పెరుంబూదూరికి వెళ్ళి యచ్చటి 
కళాశాలలో ప్రథానోపాధ్యాయులుగా నున్న మహావిద్వాన్‌ - ఆసూరి రామానుజా 
స్వామి వారికి, తక్కిన యుపాధ్యాయులకు నా రాకందెలిపి కృపతో విద్యంగరుపుట 
కేర్పాటు చేసిరి. నేను పోవుటతోడనే వారందజు సంతసించిరి. కళాశాలలో న్యాయ 
వ్యాకరణ శిరోమణి క్లాసులుండెడివి. శ్రీ ఆసూరి స్వామి వారు శ్రీ కూరత్తాళ్వాన్‌ 
సన్నిధిలో మధ్యాహ్నము వజకు శ్రీభాష్య ప్రవచనముం జేయుచు, తర్వాత కళాశాలలో 
శాస్త్ర ప్రవచనముం జేయువారు. నేను దండము సమర్పించి నిలుచుండగానే వారు 
మీకు పాండిత్య మవసరమా? పరీక్ష యవసరమా? యని ప్రశ్నించిరి. పాండిత్య 
మవసరమంటిని. విని సంతోషించి, యట్టయిన మీ యిష్ట ప్రకారము చదువవచ్చును. 
నిర్భంధముండదు. పరీక్షకైన యెడల నచ్చటచ్చట చదివి పరీక్షలో నుత్తీర్ణుండు మాత్రము 
కావచ్చును. నిష్ఫృష్టజ్ఞాన ముండదనిరి. శ్రీ విష్వక్సేనాచార్యుండను - కాశీ ప్రాంతపు 
వైష్ణవుండప్పుడు శ్రుతప్రకాశిక నారంభించెను. ఇదువరలో శ్రీ సేనాపతి స్వామివారి 
సన్నిధిలో శ్రీభాప్యము చతుస్సూత్రీవరకుం గాలక్షేపమైన సంగతి తెలిసి, నాకు 
శుతప్రకాశికనే యారంభించి కాలక్షేపమును జెప్పుచుండిరి. మధ్యాహ్నమునుండి 
క్లాసులలోకి వెళ్ళి న్యాయవాదములం జదువుచుంటిని. 


ఉపాధ్యాయులందబు నేను శతావధానినని విని యీ కళాశాలపై యొక 
శ్లోకమును రచించుందని ప్రశ్నింపగా నిట్లు వ్రాసితిని. 


(1) శీ! శ్రీరామానుజ లాలిత స్సుమనసాం । గ్రేణీభిరామోదితః 
శాఖా సంస్థితబాల సద్విజగణ । శ్రావ్యం సదానాదితః 
శ్రీరాజద్భుధవానభూత నగరే । విద్యోతమానఃపరః 
వేదాన్తద్వయ వర్ధినీ సురతరు । ర్భోభూయతాం శ్రేయసే 


(1) శ్రీరామానుజలాలితః = శ్రీమాన్‌ ఆసూరి రామానుజులచేం బ్రేమింపబడిన 
- శ్రీకరమై కృష్ణునిచేం బ్రేమింపంబడిన - సుమనసాం = విద్వాంసులయొక్క - 
పుష్పముల యొక్క - శ్రేణీభిః = పంక్తులచే - ఆమోదితః = సంతోషింపంబడిన - 
పరిమళింపబడిన, శాఖా సంస్థితబాల సద్విజగణః = తర్మవ్యాకరణాది శాఖలయందున 
బాలురైన మంచి బ్రాహ్మణులచేత, శ్రావ్యమ్‌ = వినసొంపుగా, సదా = ఎల్లప్పుడు, 
నాదితః = ధ్వనింపబండిన - పక్షులచే ధ్వనింపబడిన. శ్రీరాజద్బుధవాస భూతనగరే 
= ఐశ్వర్యముచే భాసిల్లుచున్న విద్వాంసులకు నివాసమైన భూతపురియందు - 


38 స్వీయ కవితానుజీవనము 


దేవతలకు నివాసభూతమైన యమరావతియందు, విద్యోతమానః = ప్రకాశించుచున్న 
పరః= గొప్పవైన వేదాన్తద్వయవర్ధినీ సురతరుః = వేదాన్త ద్వయవరినియను 
పారిజాతము. శ్రేయసే = క్షేమము కొజకు, బోభూయథామ్‌ = మిక్కిలి యగునుగాక. 


ఈ శ్లోకమును విని యందజు ఆనందమును, అచ్చెరువు నొందిరి. ఒకనాడు 
శ్రీమాన్‌ కిడాంబి నరసింహాచార్యుండను సాహిత్యోపాధ్యాయుడు “మశక దశన మధ్యే 
దంత నస్ప్సంచరన్తి యను సమస్యను బూరించుమనెను. దాని నిట్లు పూరించితిని - 


(2) శో కుశల జనవిధేయ స్స్పంజయో మంజులంతత్‌ 
కురుకులపతి మంధం వక్తి యుద్దానువృత్తమ్‌ 
భువనమయ తనుం త్వంచక్షుషా ద్రష్టుమేతా 
మశక? దశనమధ్యే దంతినస్సంచరన్తిః 


(2) అశక? = శక్తిలేనివాడా? యని సంబోధనము. మిగతది సుగమము. 


దీనిని వినిననుండి యందజు నన్ను (పేమ గౌరవములతోం జూచేవారు. కిడాంబి 
నరసింహాచార్లగారు నాకు సిద్దాన్త భాగము వచ్చునని తెలిసి, నాదగ్గర అప్పుడప్పుడు 
నేర్చుకునేవారు. అప్పుడు నా వయస్సు 26 సంవత్సరములు. శ్రీపెరుంబూదూరిలో 
నెనిమిది మాసములు గడుపగానే యది వేడి ప్రదేశమైనందున, ననవరత విద్యా 
వ్యాసంగమము వలనను శరీరములో నత్యంతముగా వేడియె క్రమక్రమముగా 
నాహారము కూడ పడకుండ యయినను, పాలను త్రాగుచు కాలక్షేపమును సాధించితిని. 
తుదకు కాళ్ళు లెవ్వకుండ కాగానే శ్రీ స్వామివారు వచ్చి కంటినీరు తీసుకొని 
పోయిరండని నియమించిరి. తిరిగి నారాయణాచార్లను దోలుకొని యతి కష్టముగా 
నిల్లు చేరితిని. రెండు మాసములు మందులు, తైలాలవలన కట్టెపట్టుకొని నడిచేట్టు 
కాగానే వేసంగి సెలవులు వెళ్ళకముందే శ్రీ ఉదయవర్‌ తిరునక్షతోత్సవము వరకు 
నారాయణాచార్లను తోలుకొని పోతిని. 


కళాశాలారంభముతో శ్రీ ప్రతివాది భయంకరం అణంగరాచార్యులు, 
వేదాన్లాచార్యులు శ్రీభాష్య మారంభింపగా వారితోం గలసి శ్రీభాష్యమును సేవించుచు, 
విద్వాన్‌ బీడపాకం శ్రీనివాసాచార్యులను ఉపాధ్యాయుల దగ్గర గీతాభాష్యమును, 
ఉపనిషద్భాష్యమును సేవించుచుంటిమి. కాలేజీలో బగలు శ్రీ స్వామివారి సన్నిధిలో 
మీమాంసా న్యాయ ప్రకాశిక సిద్దాన్త సిద్దాంజనము మొదలైన వాటిని చదువుచుంటిని. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 39 


22, గీతాతత్వ మీమాంసా లేఖనము 


అది క్రీ. శ. 1932వ సంవత్సరమునకు సరిపోయిన అంగీరస నామ సంవత్సర 
మాఘ మాసమున నుపనయన సుముహూర్తము లున్నవని, చి॥। నంబులాద్రి 
కుపనయనమును జేసిపొమ్మని శ్రీ అన్నగా రుత్తరమును వ్రాయుట వలన నింటికి 
వచ్చితిని. లింగాపురములోనే యుపనయనము జరిగినది. ఆ తరువాత మెట్టుపల్లిలో 
(బ్రహ్మశ్రీ అంబయ్య సిద్ధాన్తిగారు శివరాత్రి రుద్ర యాగ మొనర్చుచు మమ్ముల 
నాహ్వానించిరి. పండిత సభ జరిగినది. శైవ పండితులలోం బెద్దవారైన శ్రీ 
నాగలింగశాస్త్రి, మహానంది శాస్తి భగవద్గీత నంతటిని శివపరముగా నొనర్చి, 
విశ్వరూపము కూడా శివునిదేయని యుపన్యసించిరి. ఆ సమయమున సమాధానము 
చెప్పుటకు అవకాశ మియ్యుడనిన నియ్యక సభను ముగించిరి. అది మనస్సులో 
నుంచుకొని వారు చెప్పిన యుక్తులే కాక సంభావితమలైన యన్ని యుక్తుల శంకించుచు, 
శ్రుతి స్మృత్యాదిలతో బలపరచి “గీతాతత్వ మీమాంస” యని వ్రాసితిని. దానిజూచి 
సంతసించి, శ్రీ సేనాపతిస్వామిగా రభినందనముల వ్రాసిరి. అప్పుడు నాకిరువైయేడు 
సంవత్సరముల వయస్సు. 


మళ్ళీ శ్రీపెరుంబూదూరికి వెళ్ళి కొన్ని మాసములుండి శ్రీభాష్యము శాత్తుమర 
చేసుకొని క్రీ. శ. 1933వ సంవత్సరమున శ్రీ పెరుంబూదూరినుండి యింటి కిం దిరిగి 
వచ్చితిని. ఆ సంవత్సరమే నా మూడవ కుమారుడగు వేంకటాచార్యుండు జన్మించెను. 
అప్పుడే శ్రీ అన్నగారి సన్నిధిలో భగవద్విషయమును సేవించితిని. తరువాత జగిత్యాలకు 
వెళ్ళి, బ్రహ్మశ్రీ గోపాల రామయ్యశాస్త్రిగారి యింటిలో నుండి, రామ మందిరములో 
నష్టావధాన మొనర్చితిని. (బ్రాహ్మణులందరు కొంత ద్రవ్య సహాయ మొనర్చిరి. ఆ 
సమయమున శ్రీయుతులు కొడిమ్యాల పునుగోటి మంగారావుగారు వచ్చి తమ ప్రథమ 
పుత్రికయగు శ్రీమతి ఆనందమ్మకు సంస్కృతమునుం జెప్పించవలయునని కోరిక 
కలదు - మీరే వచ్చి చెప్పవలయును - లేకున్న మానుకునెదనని యనిరి. ఆ కాలమున 
స్తీ శూద్రులకు సంస్కృతమును జెప్పుటకు వెనుదీయువారు. అయినను దానికి నే 
నియ్యకొంటిని. 


23. కొరుట్ల పాఠశాలా పరిస్థితి 


నేను పాఠశాలనుండి వెళ్ళగానే మరియొక యుపాధ్యాయులున్నను విద్యార్థులు 
చాలావజకు వెడలిపోయిరి. నేనుండగా స్థల సేకరణకై పండితశాల భవనము పూర్తియె 


40 స్వీయ కవితానుజీవనము 


యప్పుడందులోనే పాఠశాల జరుగుచు, పాఠశాలా భవనమునకు, రామానుజకూట 
భవనమునకు బేసిమెంటు వబికయి యుండెను. ఆ తరువాత శ్రీ సేనాపతిస్వామివారు 
పాఠశాల నాపి భవన నిర్మాణములకుం బూనుకొనిరి. చందాదారుల డబ్బు సరిపోక 
కొంత బుణ(గ్రస్తులైరి. ఆ యాచనావ్రతము నవలంబించి, గీతాచార్య మత ప్రచారము 
నొనర్చుచు, వనములలో వసించుచుండిరి. 


24. కొడిమ్యాలలో నుండుట 


అందువలన క్రీ.శ. 1984 నకు సరియగు భవనామ సంవత్సరమునంజేరి 
సకుటుంబముగా మూడు సంవత్సరములు కొడిమ్యాలలో నుంటిని. అప్పుడు 
వేంకటాచార్యులు చంటిపిల్లవాడు. శ్రీ మంగారావుగారి సతీమణియగు, శ్రీమతి 
నరుసమ్మ దొరుసాని మమ్ము ప్రత్యేక గృహములో నుంచి భక్తితో నన్ని సౌకర్యములం 
గలిగించుచు, కుటుంబమునకు సాపాటు వ్యయము పోగా మాసమున కిరువది 
రూపాయలిచ్చేవారు. కాలక్షేపముల విని - సేవించి యప్పుడప్పుడు సత్మారములం 
జేయుచుండిరి. చి.సౌ. ఆనందమ్మ అప్పుడు పండ్రెండు సంవత్సరముల బాలిక. 
చాల మేధావిని. మిక్కిలి శ్రద్ధతో - భయభక్తులతోం జదువుచుండెడిది. పంచ 
కావ్యములను శాకుంతలము, ఉత్తర రామ చరిత్ర - రెండు నాటకములం జెప్పితిని. 
సంస్కృతమున మంచి జ్ఞానమును సంపాదించెను. ఆంధ్రమున నదువరకే యొక 
భట్టుమూర్తి దగ్గర చదివి తెలివిని సంపాదించినది. తెనుగులోం బద్యముల 
వ్రాయుచుండెను. (1) వెలుమవీర; (2) మాధవ పంచాశత్‌, అను పుస్తకములు 
వ్రాయగా, శ్రీమాధవరావుగారు ముద్రింపించి ప్రకటించిరి. చలిగంటి శ్రీ ధర్మ 
జగపతిరావు దొరగారు ఈ అమ్మాయికి మేనమామ గారు కావున నాహ్వానించి, 
బండలింగాపురాస్థానాధీశులగు రాజా అనన్తకిషన్‌రావుగారి యధ్యక్షతలో నమ్మాయితో 
నష్టావధానమును జేయించిరి. అప్పుడు సంతసించి యధ్యక్షులవారు అమ్మాయికి 
“కవయిత్రి బాల సరస్వతి” అని బిరుదము నొసంగిరి. ఆ తరువాత లింగాపురము 
రాజాగారి మేనల్లుడౌ, వేములకూర్తి మాకులూరు భూమారావు, బి.ఏ. గారితో 
సంబంధము కుదిరి వివాహము జరిగినది. 


శ్రీ రాజా అనంతకిషన్‌రావు కూతురగు, చి॥సౌ।। సుశీలాదేవికి, చలిగంటి 
శ్రీధర్మ జగపతిరావుగారి పుత్రుండగు శ్రీ రాజగోపాలరావుగారితో సంబంధము కుదిరి 
వివాహము జరిగినది. కొడిమ్యాలలో శ్రీమతి ఆనందమ్మ చదువుచున్నప్పుడు, 
తిరుమంత్రార్ధము మొదలగు గ్రంథములం జెప్పుమనగా పంచసంస్మారములు కానిది 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 41 


పనికిరాదని యంటిని. అందువలన తల్లిదండ్రులతో నిర్బంధమాడి పంచసంస్మారము 
లయి మంత్రార్ధము మొదలుకొని భగవద్విషయము వరకు సంప్రదాయ గ్రంథముల 
నన్నింటిని సేవించెను. కొడిమ్యాలలో నుండగానే కమల యను కూతురు కలిగెను. 


25. నంబూలాద్రిస్వామి వివాహము 


క్రీ.శ. 1936 ధాతృనామ సంవత్సరమున నా ప్రథమ పుత్రుండగు నంబులాద్రి 
స్వామికి మేనమామయైన దరూరు కృష్ణమాచార్యుల ప్రథమ పుత్రికయగు లక్ష్మమ్మతో 
వివాహ మొనర్చితిని. దానిని మా యమ్మగారు సోదరుండగు, పెరుమాండ్లాచార్యులు 
చక్కగా నిర్వర్తించిరి. 


26. లింగాపురము ప్రవేశించుట 


శ్రీయుత చలిగంటి ధర్మ జగపతిరావుగారి కోడలైన చి॥సౌ।। సుశీలాదేవికి 
సంస్కృతాంధ్రములు చదివించుందని చెప్పుటచే అనంత కిషన్‌రావుగారు తమ 
కుమార్తెయగు సుశీలాదేవికి కోడలై కాబోతున్న మేనకోడలైన అనసూయాదేవికి ఆంధ్ర 
సంస్కృతములు చదివించుటకు నన్నాహ్వానించిరి. అందువలన క్రీ.శ. 1937 
ఈశ్వరనామ సంవత్సరమున కుటుంబముతోంగూడ లింగాపురమును బ్రవేశించితిని. 
అచ్చట ప్రత్యేక గృహములో నుండి అన్నగారి సహవాసమున సంతసించుచు, వారి 
కోరికపైన ప్రతిదినముదయము శ్రీభాష్య కాలక్షేపము జేయుచు, గడీలో పిల్లలకు 
చదువు చెప్పుకుంటు వసించితిని. మాసమునకు 26 రూపాయలు మాత్రమే వేతన 
మిచ్చేవారు. దానితో సరిపుచ్చుకుంటిని. 


27. శతవిధబంధ శతకమును వ్రాయుట 


ఆయాస్థానమున అచ్యుతరాజను కవి యుండెను. అతనికి నాపై కొంత 
యసూయ యేర్చడెను. దానితో నతండు దొరవారిముందు - నేను కొన్ని బంధ 
కవిత్వముల వ్రాసితిని. మీ యవధానిగారి కట్లు వ్రాయరాదని యాక్షేపించెను. అది 
విని, మా యిలవేలుపైన శ్రీ నంబులాద్రి నరసింహస్వామిపైన క్రీ.శ. 1939 ప్రమాది 
సంవత్సరమున “శతవిధబంధ శతకమును వ్రాసితిని. అది మా యిష్ట దేవతాను 
గ్రహము వలన నొక మాసము రోజులలోం బూర్తియెనది. వ్రాసిన పిమ్మట మా 
యన్నగారికిం జూపించితిని. వారు చూచి మన పితామహులగు సింగర దేశికులు 
ఖద్దబంధమును, చక్రబంధమును వ్రాసినందుకు బ్రహ్మరథోత్సవాది బహుమతుల 


42 స్వీయ కవితానుజీవనము 


నొందిరి. ఇంత కష్టపడి యిన్ని బంధములు వ్రాసినావు - వీటి నెవ్వరడిగేవారు లేరు 
కదా! యని కన్నీరొలికిరి. వీటి కెన్నడైన విలువ కలుగకపోదు. నాకీ యూహ నొసంగిన 
యిష్టదైవమును దృష్తి పరచుటయే నా లక్ష్యమంటిని. 


28. శ్రీయుత అనంత కిషన్‌రావుగారి 
అభినవ కుచేలోపాఖ్యానమును వ్రాయుట 


శ్రీఅనంత కిషన్‌రావుగారి యభిమతమున వారి వంశ మూల పురుషుడైన 
కుందమనేడు మొదలుకొని వీరివరకు వంశీయుల చరిత్రను రెండువందల 
పద్యములలో వ్రాసితిని. ఆ తరువాత కిషన్‌రావుగారిని కృష్ణునిగా, వారి సతియగు 
సత్యమ్మ దొరుసానిని సత్యభామగా, నేను కుచేలునిగా పోల్చి అభినవ కుచేలోపాఖ్యాన 
మని వ్రాసితిని. దాని విని, వారి ప్రియ పుత్రికయగు సుశీలాదేవి ప్రోత్సాహమున 
నేను కోరిన ప్రకారము ఐలాపురములో నొక బిగము క్షేత్రమును మాన్యముగా 
నొసంగిరి. లింగాపుర మప్పుడు వైష్ణవ బ్రాహ్మణులచేత, సంస్థానము చేత కళకళ 
లాడుచుండెను. అందువలన నచ్చటనే స్థిరనివాస మొనర్చుకునవలయునని 
గృహమునకై స్థలమును గొంటిని. రెండవ కుమారుడగు సంపత్ముమారుని కుపనయన 
మొనర్చితిని. 


29. విద్యాభూషణ అను బిరుదముతో సువర్ణ పతకము - 
గీతాచార్య మత ప్రభావ శతకమును వ్రాయుట 


శ్రీ సుశీలాదేవికి విద్య నేర్పుతున్న సమయమున మూడు మాసములు 
హైదరాబాదులో, లింగంపెల్లి, అనంతవిలాస్‌ - అను వారి భవనములో వారితో 
పాటు నేనుంటిని. ఆ సమయమున నచ్చటనే శ్రీ సేనాపతిస్వామివారు - చిత్రగుప్త 
బాగుతో గీతాచార్య మత ప్రచార మొనర్చుచు నుండిరి. నేనప్పుడప్పుడు వారి 
దర్శనమునకు వెళ్ళుచుంటిని. వారు యోగ భాస్మరమను గ్రంథమును అనుష్టుస్‌ 
ఛందస్సున సంస్కృత శ్లోకముల వ్రాసిరి. దానికక్కడ తెనుగు తాత్పర్యమును వ్రాయుట 
కెవరు ముందరికి రాలేదు. నన్ను వ్రాయుమని నియమించిరి. వారి నియమానుసారము 
కొలంది కాలములోనే తెనుగు తాత్సర్యమును విపులముగా వ్రాసి అన్ని వృత్తములతో 
గీతాచార్య మత ప్రభావ శతకమును వ్రాసి వినిపించితిని. దాని సంతసించుచు 
గొప్ప సభంజేసి, దానిలో వెలగల వస్త్రముల నాసంగుచు “విద్యాభూషణ” 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 43 


బీరుదాంకితమైన తులము సుందర సువర్ణ పతకమును బహూకరించి, మంగళాశాసన 
మొసంగిరి. గీతాచార్య మతప్రభావ శతకమును ముద్రింపించి ప్రకటించిరి. 


30. పెంబెట్ల నివాసము 


శ్రీ సుశీలాదేవి కాపురమునకై యత్తగారింటికి వెళ్ళిరి. నేరెళ్ల దొరగారు జగిత్యాల 
దగ్గర పెంబట్లలో నివాస మొనర్చిరి. శ్రీ అనసూయాదేవికై వారి వెంబడి పోవలసి 
వచ్చెను అప్పుడే సోదరులగు పెరుమాండ్లాచార్యులు, దేశికాచార్యులు విభాగమై స్వతంత్ర 
జీవనమును జేయందొడంగిరి. నేను పిల్లలను లింగాపురములోనే యుంచి యొక్కడనే 
పెంబట్లలో నుంటిని. అది క్రీ.శ. 1940 విక్రమనామ సంవత్సరము. నా భార్యయగు 
రంగనాయకమ్మకు జ్వరము వస్తూన్నదని ఉత్తరము రావటము వలన లింగాపురమునకు 
వచ్చితిని. 


31. ప్రథమ కళత్ర వియోగము 


ఆ జ్వరము టైఫాయిడ్‌ జ్వరముగా మారి యెన్ని యౌషధములు చేసినను 
లాభము లేక చైత్ర శుక్ల నవమి నాడు పరమపదించెను. అప్పుడు చేయవలసిన 
కార్యక్రమముల నొనర్చి, పిల్లలు నిరాధారమైనందుకు విచారించుచు మా అమ్మగారిని 
పిల్లల దగ్గర నుంచి, మళ్ళీ పెంబట్లకు పోయియుంటిని. గృహ నిర్మాణమునకు 
గొంత కజ్బ్జను సంపాదించితిని. అప్పుడు నాకు ముప్పైయెదు సంవత్సరముల వయస్సు. 
మళ్ళీ వివాహమును చేసుకునదలంచుకున లేదు. వేంకటాచార్యుండు అయిదేండ్ల 
బాలుడు. కమల మూడేండ్లది. గృహ నిర్మాణము ప్రయత్నములోనే యుంటిని. శ్రీయుత 
రామాజిపేట - చిట్నేని వేంకటేశ్వరరావుగారు ఒక పెద్ద గుడిసెను విప్పి, పది బండ్ల 
మీద కజ్జిను లింగాపురము పంపిరి. శ్రీ అనంతకిషన్‌రావు దొరగారు కొంత ఇటికెను 
సహాయ మొనర్చిరి. క్రీ.శ. 1942వ సంవత్సరమున లింగాపురములో గృహ నిర్మాణము 
పూర్తియైనది. 


క్రీ.శ. 1941లో పెంబెట్లలో నుండగా నాటి తిరువారాధనయగు తెన్నరంగం 
పొన్నడి నా వెంబడే యుండేది. నిత్యము నేనొక కోమటింటి గదిలో వండుకొని, 
యారాధన చేయుచు నివేదించి భుజించి, సాయంత్రి పెట్టెను తెచ్చుకొని, నేనున్న 
దొరవారి గృహములో నుంచుకునేవాడను. ఒకనాడు మజచి వచ్చి పడుకుంటిని. 
ఆనాటి రాత్రి స్వప్నములో నొక వైష్ణవ దంపతులు - నాయనా! పెరుమాండ్ల పెట్టెను 


44 స్వీయ కవితానుజీవనము 


మరచి వచ్చినావు. ఇదుగో పట్టుమని చేతికిచ్చి యదృశ్యమైరి. నేను తెలివింగొని 
పెరుమాండ్ల కృప కచ్చెరువాంది కొన్ని పద్యముల వ్రాసితిని. అందులోని రెండు 
పద్యములివి - 


శా॥ 


స్వామీ! నా వెనువెంట వచ్చితివ ! బో । వన్‌ నేటి స్వప్పంబు నీ 
ప్రేమాంకూరము దెల్సె నేనెరుగకే । పెంబెట్లలో నిన్ను నా 
సామీప్యంబును బాసి నిద్రంగొన నా । స్వప్పంబులో శ్రీ రమా 
భామాయుక్తముగా నెరుర్మొనిన దే । వా తెన్న రంగ ప్రభూ 
కామక్రోధవికారదూషితుండనే | గర్వాంధుండన్‌ నీ మహో 
ద్ధామస్ఫూర్తిం దలంపలేను కద? వి । ద్యాశక్తి నీవిచ్చినన్‌ 

నీ మాయాగుణ సంగతాత్మకుందనై, నిత్యంబు దుఃఖింతునా 
క్షేమంబెంచంగ నీవుగల్ల భయమా? । శ్రీ తెన్న రంగప్రభూ॥ 


పెంబట్లలో శ్రీ దుబ్బ రాజేశ్వరస్వామి గ్రామము వెలుపలం గలడు. అక్కడికి 


మొక్కుల కొటి కనేక భక్తులు వచ్చేవారు. దేవస్థానాదాయము విశేషముగా నుండెను. 
నేను ద్రవ్య సహాయమును గోరి కొన్ని పద్యముల వ్రాసితిని. వాటిలోనివి - 


ell 


కోట్లకొలంది సత్మవులు । కోరిన ద్రవ్యము నివ్వజాల ని 
ప్పట్లయటంచు గ్రామమును । బాసి శిలామయలింగరూపివై 
చెట్లలొ డాగంబూనితివి | చేరెను కృష్ణ శతావధిని పెం 

బట్లకు, దుబ్బలో నెటులం । బాటెదు దుబ్బ యుమామహేశ్వరా! 


కనకంపు నగలున్న | కవులు కోరుదురంచు 
రమణి కిడితివయ్య । రాగి నగలు 
సేలువల్‌ సత్మవుల్‌ | చేకొందురో యని 
గజ చర్మములం గప్ప గలిగినావు 
అఖిల పండితులన్న । మాసింతురో యని 
నీవ బిచ్చంబెత్త | నేర్చినావు 
వెండి కొండలొనున్న । వేడెదరోయని 
దుబ్బలో నివసింపం । దొడంగినావు 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 45 


గీ నీదు టక్కరితనము నా । మీదకాదు 
రవి యెజుంగని చోటులం । గవి యెరుంగు 
భయమిదేటికి నీకుం బెం | బట్లవాస 
దుబ్బ రాజేశ ! సద్భక్త । దురితనాశ ! 


గీ; పండుకొను తావు నీ కల । వెండికొండ 
కదనమునం దాల్బు ధనువు బం । గారు కొండ 
ఘనుడు ధనదుడు మిక్రుడై | కలిగియుండ 
బిచ్చెమేమయ్య నీ కన్ని । వెలసియుండ ॥ 


ఆ తరువాత దేవస్థానమునుండి కొంత ద్రవ్య సహాయమొనర్చిరి. 
832. జగిత్యాలలో రెండవ శతవధానము 


క్రీ.శ. 1943వ సంవత్సరమున నాషాడమాసములో జగిత్యాలకు వెళ్ళితిని. 
అచ్చటి శ్రీయుత బాసెట్టి హనుమాండ్లు మొదలగు గ్రామ ప్రముఖులు, వైశ్యవరులు 
శతావధానమును జేయుండని కోరిరి. అందువలన దారం మల్లయ్య గారింట 
శతావధాన మారంభమైనది. ఇదువరలో ద్వేషించిన చిక్కుల రామసింహము వచ్చి 
చాటుకుంది కఠినమైన సమస్యల వ్రాసి పంపుతూ పృచ్చకులతో ననిపించుచుండెను. 
వాటి నన్నింటిని పూరించితిని. ఆ సమయములో వైశ్యులలో విధవ వివాహమునకై 
ప్రచారము జరుగుచుండెను. బాల వితంతు వివాహ ప్రోత్సాహమును గుటించి కొన్ని 
పద్యములం జెప్పుమని కోరిరి. అందువలన నాశువుగాం గొన్ని పద్యములం జెప్పితిని. 
వాటిలోని రెండు పద్యములు - 


సీ, అత్తత్త యనుమాట । లనరాక మునుమున్నె 
ప్రీతితోం జేసిన । పెండ్లి ఫలము 
బట్టగట్టక వీధిం । బటథిగిడు నెలిపసి 
బాలకుంజేయు వి । వాహ ఫలము 
మగడన్న బావని । బెగడి కన్నులమూయు 
సుతకుం గట్టిన కంఠ | సూత్రఫలము 
బావనాకొద్దమ్మ । పాలివ్వుమని యేడ్చు 
శిశు కరగ్రహణంబు । జేయు ఫలము 


46 స్వీయ కవితానుజీవనము 


గీ నిండు జవ్వనమున నది | ముండమోసి 
కంటిలోపలి నెబిసుగా | నింటనుంట 
గాదె యద్దాని దుఃఖంబుం | గడకుంద్రోయ 
నుత్సహింపుడు భారత | యువకులార! 


బీ బాలవిశ్వస్థ ని | శ్వాసానిలో ద్వేగ 

మదిలింపదే భార । తావనీశు 

విధవాంగనారత్న । విరహాగ్ని కీలలు 
రగులవే భారత । రాష్టమందు 

కంఠసూత్ర విహీన | కన్నీరు ధారలు 
ముంచవే భారత । భూమి జనుల 

విపతి దుఃఖారవ । విపరీత ఘాతలం 
బగులవే భారత । పర్వతములు 


గీ॥ _ మేలుకొనరేల హృదయంబు । జాలిబూని 
శాంతిం బొందింపలేర యీ | సంభ్రమంబు 
ధర్మశా[స్తంపు సమయంబు । తరలె మున్నె 
యుత్సహింపుడు భారత | యువకులార! 


శతావధానమైన తరువాత విశేష ద్రవ్య సహాయముతో సన్నాన మొనర్చిరి. 
88. ఇంల్లెందుకుంట రాముని సన్మానము 


ఇదే సంవత్సరమున జగిత్యాల శతావధానముకంటె ముందే చైత్రమాసములో 
నిల్లెందుకుంటకు రాముని దర్శించుకొనుటకు వెళ్ళితిని యచ్చట ప్రపంచోత్సవమున 
- నవరత్నముల శ్రీరామునిపై వ్రాసి చదివితిని. వాటిలో రెండు పద్యములు - 


సీ వేదాన్తములు నిను । వెతకి వెతకియు స్రుక్కి 
వాబ్మనోతీత వై | భవుండవనియె 
ముని నికాయంబు నిన్‌ | బొగడి పొగడియు తుది 
ముట్టక కడలేని | దిట్టవనియె 
భక్తుండు తన్మయ | భావంబుతో గొల్చి 
కరుణించడా హరి । కఠినుడనియె 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 47 


కవిజనంబు త్వదీయ | కథల వ్రాయంగబూని 
యేది మొదలిడక న । నాదివనియె 


గీ; ఇటుల నెందటో నినుజూడ । నెంచిరంట 
పుడమి కానుపు జంట యె । కృడను కంట 
నెందు గనరాని బంట యి । ల్లెందకుంట 
యందు నీవుంట నా పున్ని। యముల పంట ॥ 


సీ నెటినిరా బారుల । గణితలం గావించు 

సొబగు కందోయితో | జూడనాయె 

అసమానమగు నామ । రసగాన విభవంబు 
వీనుల విందుగా । వినగనాయె 

భాగవతోత్తమ । పండితావళింగూడి 
క్షీర నీరముభాతి | జేరనాయె 

నీ కథామృతధార | నిరతిశయానంద 
వనధిని దేలంగా | మనగనాయె 


గీ _సత్సనాతన నీ ప్రపం । చోత్సవంబు 
నందు గౌరవముల మాటి | కందనాయె 
నీ కృపారన మేమన । నేర్తునయ్య 
గుణగణోద్దామ యిల్లెంద | కుంట రామ! 


అప్పుడు దేవస్థానమునుండి విశేష సన్మాన మొసంగంబడెను. 
34. ధర్మపురి యవధానము 


క్రీ.శ. 1943కు సరియగు స్వాభాను సంవత్సరము భాద్రపద మాసమున ధర్మపురి 
కేగితిని. బ్రహ్మశ్రీ బాలకృష్ణశాస్త్రి మొదలగు శాస్తి మండలి కలసి అందజము 
సాయంకాల సమయమున గోదావరికి వెళ్ళితిమి. అచ్చట శ్రీ బాలకృష్ణశాగస్తిగారు 
వచ్చిన కారణమేమని ప్రశ్నించిరి. అప్పుడు దాని కుత్తరముగా గోదావరీ నదిని 
జూపుచు నాశువుగా నీ శ్లోకమును రచించి చదివితిని. 


(1) శో అపిలక్ష్మీపతిం ప్రాష్య | దక్షిణాశాంభజత్యసౌ 
గోదావరీ తతోలోకే । దక్షిణాశా బలీయసీ ॥ 


48 స్వీయ కవితానుజీవనము 


(1) దక్షిణాశా = దక్షిణము దిక్కు ఆ దక్షిణయందపేక్ష 


అది విని “దక్షిణాశయా” అని నవ్విరి. మీరు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 
నొక యవధానము చేయుడనిరి. మీ రేర్పాటు చేసినచో చేసెదనంటిని. అటులనే 
యేర్పాటు చేసిరి. మొదటి లక్ష్మీనృసింహ స్తుతి పంచకము లోని రెండు శ్లోకములు- 


శ్లో; లక్ష్మీ వినీలతర వీక్షణమేచకాభం 

తద్దేమరూప సుషుమానుభవాబ్ది నేత్రం 
గోదావరీతట విహార విలాస మీశం 
సేవే సదా మనసి ధర్మపురీ నృసింహమ్‌ ॥ 

(D శో॥ శైవాళ్ళివోల య మితి వైష్ణవ భక్త బృందా 
విష్ణు స్వరూప ఇతి నిత్య సమాశ్రయాయ 
పంచాస్యతాం నిజ ముఖేన విడంబయన్తం 
సేవే సదా మనసి ధర్మపురీ నృసింహమ్‌ ॥ 

(1) పంచాస్యతాం = సింహత్వం, పంచముఖములు కల శివత్వం 

(ధర్మపురి పాఠశాల) 


శ్లో _ శ్రీ బాలకృష్ణ బుధసత్తమ పాలితోల. య 
మామోదితశ్చ సుమనోభిరనేక వారమ్‌ 
సన్నాదితో ద్విజ శిశు ప్రకరైశ్శివాయ 
బోభూయతాం పఠన మందిర పారిజాతః॥ 

(ధర్మపురి వర్ణనలో పద్యము) 

మ॥ అల వైకుంఠ నివాసుందీభువి నృసిం | హాకారుండై చేర ని 
ర్మల గోదావరియయ్య నా విరజ । తన్మర్యాదగా నిత్య ము 
క్తులు సద్రాహ్మణులైరి సర్వ నుజనస్తోమంబు సేవింపగా 
నిల వైకుంఠము కాదె ధర్మపురియూ । హింపంగ వేయేటికిన్‌ 

సీ నీ కృపారసధార । నిర్మల గోదావ 

రీల హరీతను । లీలసూప 
నీ మధురాలాప । నికర మామ్నాయమై 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 49 


వేమారు వీనుల । విందుసేయ 
నీ యనంతవిధా౭ ప్ర । మేయ రూపంబులు 
బ్రాహ్మణ సంఘమై బరగుచుండ 
నీ నిత్యవాసంబు । నిరుపమానందద 
మై ధర్మపురియని | యలరుచుండ 


గీ _ నిశ్చలుండవయ్యు ధరనిట । నిలచినావు 

వెదకి వెదకియు వేసారి | విసుకుంజెంది 

కాంచితిని నేడు కన్నుల । కరువుతీర 

శీఘ్రముగ బ్రోవుసుమ్మ ల । క్ష్మీనృసింహ ॥ 

(దత్తపది) 

ధర్మపురి, మంచిరాల, తిమ్మాపురము - ఈ పదములు వచ్చి, రామాయణార్థము 
రావలెను - కందపద్యము. సముద్రమును దాటునప్పుడు జాంబవంతుండు 
ఆంజనేయులతో బలుకు వాక్యముగాం జెప్పితిని - 


కం॥ పొమ్మా ధర్మపురీ తిని 
క్రమ్మర సంద్రముల మంచి | రాల గనుల ప్రీ 
తమ్మకయి వెదకి లంకలో 
తిమ్మా ! పురమంత వెదకి । తెమ్మా వేగన్‌ ॥ 


అప్పుడు ధారణంజేసి వ్రాసి యుంచిన పద్యములలో కొన్నింటిని మాత్రమే 
యిక్కడ వ్రాయుచున్నాను. ఆ తరువాత బ్రహ్మశ్రీ గుండి రాజన్నశాస్తిగారు, తాండూరు 
బాలకృష్ణశాస్రిగారు మొదలగు శాస్తిమండలి, నాథమయ్య మొదలగు ఘనాపారీలు, 
శ్రీమాన్‌ నంబి గోపాలాచార్యులు మొదలైన శ్రీవైష్ణవులు గౌరవించి, వెంబడి తీసుకవెళ్ళి, 
యింటింట గృహప్రవర్తి చేయించిరి. నేను వెళ్ళి వచ్చు సమయమున నరసింహస్వామి 
ముందుం జెప్పిన సెలవు పద్యములు - 
బీ శాస్తిమండలి ప్రేమ । సంభ్రమంబులతోడం 
జెలంగి సత్మారముల్‌ | జేయుచుంట 
జాగీరుదారులు | సంతోషకలితులై 
విచ్చేసి గౌరవ । మిచ్చుచుంట 
భావించి సద్దనా । పాఠి వర్గంబులు 


50 స్వీయ కవితానుజీవనము 


గీ॥ 


ప్రాపించి మర్యాద । జూపుచుంట 
గామంబు లోపలం । గల సజ్జనంబులు 
కూడి బహూకృతిం । గూర్చుచుంట 


ధర్మపురిలోన నీ దివ్య । దయయుకాదె 
పోయి వచ్చెద నికను మా । పురముంజేర 
విలువలేనట్టె మీ ప్రేమ | లొలుక వేగ 
సెలవొసంగుము శ్రీ నర । సింహదేవ! 


(1) సీ॥అర్థంబు నేమిత్తు | నందువా? మా కడ 


నమర కోశమున్న । దదియెచాలు 
వాహనంబుల నివ్వ - వలయునా? యనెదవా? 

మత్తేభ వర్గంబు | మాకుంగలవు 
ఫలరసంబుల నివ్వ | గలుగుదు నంటివా? 

మా కందరసములే | మాకుంగలవు 
హారంబు లేమైన | నడుగుమంచందువా? 

చంపకోత్పల మాల్య । చయము కలదు 


(1) అర్థంబు = ద్రవ్యము ఆ శబ్బార్థము, అమరకోశము = తజగని ధనము - 
నిఘంటువు, మత్తేభ వర్షంబు = మదించిన యేనుగుల గుంపు - మత్తేభ వృత్తము. 
మాకంద రసములు = తియ్య మామిడిపండ్ల రసములు - మాకంద పద్యము యొక్క 
రసము. చంపకోత్సలమాల్య చయము = చంపకోత్సలమాలలు. చంపకోత్సల 
పద్యములు. 


గీ॥ 


కోరునది యేమి కవులకు గొజతకలదె 
నీ పదధ్యాస మేప్రొద్దు | నిలుపంజాలు 
అఖిల లోకైక జీవ మ । హానుభావ! 
సెలవొసంగుము శ్రీ నర । సింహదేవ! 


నీ విభవంబు వ । ర్లించి వాక్యామృత 
ధార యీవేళ సా । ర్థకముజెందె 
నీ భక్తవరులతో । నిలచి గౌరవములం 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 51 


గాంచగా నేడు భా । గ్యంబు కలిగె 
నీ కృపాలోకన । నికరంబు సోకగా 

సకల విద్యాశ్రమ | సఫలమాయె 
నీ దివ్యరూపంబు । నిండార సేవించి 

కన్నుల కెంతయో । కటువు తీరె 


గీ; ఎంచి నీవిట్టి కృపనెప్పు | డుంచుమయ్య 
సంచితామిత కర్మల | ద్రుంచుమయ్య 
మంచితనమును మదిలోన । బెంచుమయ్య 
పోయి వచ్చెద శ్రీధర్మ | పురి నృసింహ ॥ 


85. లింగాపురములో గృహ ప్రవేశము - 
వేంకటాచార్యుల కుపనయనము 


ఆ స్వాభాను సంవత్సరముననే లింగాపురములో గృహ ప్రవేశమొనర్చి, 
వేంకటాచార్ల కుపనయన మొనర్చితిని. 


లింగాపురములో నాలుగవ తరగతివరకే స్మూలున్నందువలన ఆ విద్య 
పూర్తియైనందున సంపత్ముమారుని మెట్టుపల్లిలో నుంచితిని. అది వాని తల్లి గతించిన 
సంవత్సరము. అక్కడ నిలువలేకపోయినాడు. తుదకు టైఫాయిడ్‌ జ్వరము వచ్చి 
జీవితాశ కూడ వదలవలసిన పరిస్థితికి వచ్చి, దైవ కృపచేత పునర్జీవితుదైనాడు. 
అందువలన నా సంవత్సరము చదువు పోయినది. రెండవ సంవత్సరము సరిగా 
నిలువలేక పరీక్షలోం దప్పిపోయినాడు. అంతలో చిన్న మెట్టుపల్లి మిర్యాల నర్సింగరావు 
గారు, శ్రీ సేనాపతిగారి ప్రోత్సాహము వలన, శ్రీయుత ఇటిక్యాల వేంకటనరసింహా 
రావు దొరగారితో కలిసి మళ్ళి నన్ను కొరుట్ల పాఠశాలకు రమ్మని యాహ్వోనించిరి. 


నంబులాద్రిస్వామి ఆదిలాబాదు ప్రాంతము వెళ్ళి పురాణ కాలక్షేపములతోం 
గొంత డబ్బును సంపాదించే యోగ్యత కలవాడయ్యెను. పిల్లలకుం జదువనవసర 
ముండెను. అందువలన నంబులాద్రిస్వామిని, సౌ॥ లక్ష్మమ్మను లింగాపురము నూతన 
గృహములో నునిచి, కమలను మోర్తాటిలో మా అమ్మగారి దగ్గర నునిచి, 
సంపత్ముమారుని, వేంకటయ్యను దోలుకొని కొరుట్ల చేరి, పాఠశాల నారంభించితిని. 
సంపత్ముమారుని బడిలోం బ్రవేశపెట్టి, వేంకటాచార్లను నా దగ్గరనే యుంచుకొని - 


52 స్వీయ కవితానుజీవనము 


సంస్కృతమును జెప్పుచుంటిని. కొంతమంది విద్యార్థులు స్వయముగా వంట చేసుకొని 
చదువుచుండిరి. ఊరి విద్యార్థులు కలసి పదిహేనుమంది విద్యార్థులతోం బాఠశాల 
నడచుచుండెను. మొదటి సంవత్సరమున శ్రీయుత, చిన్నమెట్టుపల్లి మిరియాల 
నరసింగారావుగారు మాసమునకు ముప్పదిరూపాయల నిచ్చిరి. వాటితో సరిపుచ్చు 
కుంటిని. పిల్లల కుదయముననే వంటంజేసి సాపాటుంచుట, మధ్యాహ్నమున నేను 
వంటంజేసుకొని భగవదారాధనం జేసుకొని సాపాడుట - మళ్ళీ సాయంత్రము వంట 
విద్యార్థులకు పాఠములం జెప్పుట - ఈ విధముగా బనితీరక ఏ కవిత్వమును 
వ్రాయలేదు. బంధువులు నా దగ్గరికి రావటానికి సంకుచించుచుండిరి. వారికి నాతోటి 
వంటంజేయించుకొని భుజించుట యిష్టము లేదు. వచ్చినవారు చేసిపెట్టుటకు నా 
కిష్టము లేదు. 


నాకొకనాడు విశేషముగా జ్వరము వచ్చెను. అరుసుకునువా రెవరు లేరు. 
వేంకటాచార్లు చిన్నవాడు. సంపత్ముమారుని దగ్గర నుండుమంటిని కాని వాడు 
స్మూలుకు రాకుంటే మాష్టర్లు కొడుతారని ఏడ్చుట వలన పొమ్మంటిని. నా యవస్థం 
జూడలేక శ్రీ సేనాపతిస్వామి వారే నా దగ్గర కూర్చుండి మంచినీరిచ్చుట మొదలైన 
యుపచారములం జేసిరి. నంబులాద్రిస్వామి - లక్ష్మమ్మలు మెట్టుపల్లిలో నున్నట్లు 
తెలిసి చెప్పంపితిని కాని వాండ్లు తెలిసి తెలియని బాల్యావస్థలోనే యున్నారు కనుక 
రాలేదు. మూడు నాలుగు రోజులకు జ్వర ముపశమించినది. 


ఒకనాడు శ్రీ సేనాపతిస్వామివారు నన్ను బంగ్లా మీదికి పిలుచుకుని నేనొక 
మాట మీతోం జెప్పందలచుకున్నాను - దానిని మీరు తప్పక ననుష్టించవలయుననిరి. 
అది యేమిటో చెప్పండని యంటిని. మీరు మళ్ళీ వివాహమును జేసుకునవలయును 
- లేకున్న ముందు చాల కష్టపడుతారనిరి. అది విని అయ్యా! మీరందతికి వైరాగ్యము 
బోధించుచు నన్ను వివాహ మొనర్చుకొమ్మని యంటున్నా రెందుకని యంటిని. అది 
సత్యమే కాని గృహస్థాశ్రమమందుండియే వైరాగ్యమును సాధించుకునవలయును. 
కాని భార్య లేక కాదు. మీ యోగ్యత యంతయు నిరుపయోగమై లోకాభ్యుదయమున 
కుపయోగము కాదనిరి. నేను మాట్లాడక బంగ్లా దిగివచ్చి నా కార్యములో నేనుంటిని. 
శ్రీ సేనాపతిస్వామి గారు - శ్రీమతి మా యమ్మగారిని పిలచి వారికీ విషయమంత 
తెలిపి, నన్నంగీకరించేట్టుగాం జేయుమనిరి. మా యమ్మగా రంతకుంబూర్వ మీ 
విషయమును గూర్చి యెన్నోసారు లన్నను చెవింబెట్టలేదు కాని భావియోగము వలన 
నప్పుడొప్పుకునక తప్పినది కాదు. నా పెద్ద కుమారుండగు నంబులాద్రిస్వామి కీ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని ర్‌ం 


విషయమును జెప్పంపితిని. వాడు విని మంచిదేను - మేమెవ్వరము వారికిం జేయలేము 
- వారి సౌకర్యము వారికిం నుంటుంది యని యనినట్లు వార్త వచ్చెను. అప్పుడు 
తప్పక వివాహము చేసుకునవలయునని నిశ్చయించుకుంటిని. శ్రీ సేనాపతి 
స్వామిగారు మైసూరు ప్రాంతము వెళ్ళినయెడల యోగ్యులైన కన్యలు లభింతురు 
కావున నా ప్రాంతమే వెళ్ళుడనిరి. అప్పుడీ ప్రాంతమున రజస్వలానంతర వివాహము 
లారంభము కాలేదు. 


36. ద్వితీయ వివాహ ప్రయత్నము 


డబ్బు కావలసి వచ్చెను. అందుకొజకై మోర్తాటిలో నా భాగానికి వచ్చిన 
యిల్లును ఏడువందల హాలీల కమ్మితిని. వాటిని కల్గారుగా మార్చుకొని, నా సోదరుం 
డగు పెరుమాండ్లాచార్యులను దోలుకొని వెళ్ళీ, మైసూరు చేరుకొని శ్రీశ్రీశ్రీ 
పరకాలస్వామి వారి మఠములో నివసించితిని. అచ్చటికి వచ్చిన వైష్ణవులకు మూడు 
నాలుగు రోజులు సాపాటు నుంచెదరు. ఆ సమయముననే తక్కళ్లపెల్లి చిలుకమళ్ళి 
వేంకటనరసింహాచార్లు తనకు రెండవ వివాహమునకై తన యల్లుడగు కలుకుంట్ల 
లక్ష్మీనరసింహాచార్లను దోలుకొని వచ్చియుండెను. మేము నలుగురమైతిమి. అది 
కంట్రోలు సమయము. బజారులలో నెక్కడ బియ్యము దొరుకవు. ప్రాచీనాచార 
శీలురము కనుక హోటళ్ళలో తినేవారము కాము. కావున కొన్ని ప్రశంసా శ్లోకములను, 
పద్యములను వ్రాసుకొని శ్రీ పరకాలస్వామివారి సన్నిధికి వెళ్ళితిమి. వారికి దండము 
సమర్పించి నిలుచుండగా వారు కూర్చుండుమని నియోగించగాం గూర్చుంటిని. 
వారు తమ శిష్యులకు శ్రీభాప్య కాలక్షేప మొనరించుచుండిరి. తృతీయాధ్యాయములో 
సూ॥ “ఆత్మేత్యుపగచ్చన్తి గ్రాహయంతిచ” అను సూత్రమును సాయించుచుండిరి. 
దాని నందుకొని విపులముగా నుపపాదించి చూపితిని. దాని వినగానే మీరెక్కడి 
వారెండుకు వచ్చినారని ప్రశ్నించిరి. వెంటనే నేను వ్రాసిన ప్రశంసా శ్లోకముల 
పద్యములం జదివితిని వారు సంస్థానం ఆత్మకూరువారు. కావున తెలుగ బాగా 
మాట్లాడేవారు. ఆ పద్యములలో నేను వచ్చిన కార్యము, నా పరిస్థితి కలదు, దాని 
గ్రహించి, యధికారి స్వామిని పిలచి, వీరి వివాహ కార్యమయ్యేంతవరకు నివాసమునకు 
స్థలము, నలుగురికి సాపాటేర్పాటు చేయుమని నియమించిరి. వార లట్లేర్పాటు 
చేయుటచే విశాలమైన బంగ్లామీదనుండి, సమయానికి రెండు పూటలు సాపాటు 
చేసుకుంటు గ్రామములో నున్న విశేషాలం జూచుకుంటు ఉంటిమి. ఆ మఠములోనే 
వివాహ సంబంధములం గూర్చుచున్న దేశికాచార్యులనేవారుండిరి. తొందరగా 
ఫలితము కాలేదు. రెండు మాసములు జరిగినవి. 


54 స్వీయ కవితానుజీవనము 


మఠములో సాపాటు అన్నములో మెరిగెలు, మిరియాల చారు, నీళ్ళ మజ్జిగ - 


తిండికి విసుకువచ్చి యొకనాడు “కర్నాటక రాజ్యలక్ష్మి” యను శీర్షికతోం గొన్ని 
పద్యములు వ్రాసితిని. 


క్రీ.శ. 1944 నకు సరియగు తారణనామ సంవత్సరమున ఫాల్గుణ మాసములో 


వ్రాసినవి. అప్పుడు నాకు 39 సంవత్సరముల వయస్సు. 


చం॥ మిరియపు గొడ్డుచారు పుడ | మిన్బడి పాజిడి నీరు మోరుపై 


గీ॥ 


మెరిగెలకూడు నోటవిడి | మ్రింగకయున్నను బొజ్జమాడు నీ 
చెజను సహింపలేము సతిం । జేర్చి సుఖంబుగం బొమ్మటంచు మా 
పురికడంబంపుమమ్మ నిను । మొక్క్మెదనో మహిసూరి రాజ్యమా 


గొడ్డు చారన్నంబు | గుడిచినయంతనే 
నాలుక పెనురుచుల్‌ । గోలుపోయె 
కర్ణాట భాషణ । కఠిన శబ్దంబులం 
జెవులు నానాటికిం జెవుడుబట్టె 
కాలనియతి లేక కాఫినీరును ద్రాగం 
కడుపులోపల మంట । కలియజొచ్చి 
చల్లని నీరును । స్నానమాడగ మేను 
జిలజిల యనుచును । పులుకలెత్తె 


యుక్త కన్యనొసంగుట | యొకటి కలదు 
కాని నీకడ సౌఖ్యంబు । కానరాదు 
సఫల కార్యంబుతో మము । సాగనంపు 
పూజ్యురాలవు కర్నాట । రాజ్యలక్ష్మి Il 


సీ; రైలులో మున్నాళ్ళు । రాకడచేతనే 


ఆచారమంతయు | యడుగుంబట్టె 
మైసూరిలో బసం । జేసిన యంతనే 

మడియను మాటకే | మజపు కలిగె 
ఫలహార మందిర । పరిచయంబులచేత 

పరమ వైదిష నిష్ట | కొజతంబడియె 
కన్యకాన్వేషణ ॥ కలుషిత చిత్తంబు 

శాస్త విజ్ఞానంపు ॥ సరణిందప్పె 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని ర్‌ర్‌ 


గీ; ఆంధ్ర మాతకు నిదియెంత | యపశయంబు 
తల్లి! యికనైన మాపయి | దయందలంచి 
వేగ కన్యక నొనంగూర్చి | సాగనంపు 
పూజ్యురాలవు కర్ణాట | రాజ్యలక్ష్మి 


ఆ తరువాత శ్రీ పరకాలస్వామిగారి మఠమునకు సమీపముననే శ్రీమాన్‌, 
బి.ఏ. కృష్ణస్వామి అయ్యంగారను లాయరాఫీసుండెను. వారు శ్రీ పరకాలస్వామి 
దర్శనమునకు వచ్చినప్పుడు శ్రీశ్రీశ్రీ పరకాలస్వామిగారు - హైదరాబాదు 
ప్రాంతమునుండి యొక పండితుడు కవి మఠములో నున్నాడు. అతండు మంచి 
యోగ్యుడు. కన్యార్థియ వచ్చినాడు కావున నీ దృష్టిలో గల మంచి సంబంధమును 
జూడుమని యనిరట. లాయర్‌గారు నన్ను పిలిపించుకొని చూచి సంతసించి, మా 
చెలియలిని వివాహమాడలగలరా? యని యడిగిరి. అట్లయిన సంతోషమంటిని. 
ఇంటికి బిలుచుకవెళ్ళి చూపించిరి - ఒప్పుకుంటిని. వారి బంధువుల యందతి 
సమ్మతిని పొందిరి. వారి సోదరు లందరికన్న పెద్దవాడు రామణ్ఞివారు క్లోసుపేటలో 
నుండిరి. సోదరియగు తాయక్క బావమరదియగు సుందరరాజయ్యంగారచ్చటనే 
యుండిరి. నన్ను పిలుచుకపోయి వారందటథికి చూపించి నచ్చచెప్పిరి. వారందటు 
సమ్మతించిరి. పిమ్మట వారం రోజులకు ముహూర్తము కుదిరినది. నా సోదరుండగు 
పెరుమాండ్లాచార్లను కొరుట్లకుం బంపి కన్యాభూషణములం దెప్పించితిని. అహోబిల 
మఠములో పెండ్లి జరిగినది. బంధువుల విందులు మొదలైన వాటిని చక్కగా 
నిర్వర్తించిరి. నూతన వధువు మేరు విజయమ్మ. ఆ దేశాచారముగా వరున 
కొసంగవలసిన వెండి సామానులు మొదలైన వాటి నొసంగిరి. కొన్ని రోజు లక్కడ 
నుంటిని. ఒకనాడు మాట్లాడుతూ లాయర్‌ కృష్ణస్వామయ్యంగారు మైసూరెట్లున్నది 
యని యడిగిరి. దానిపై యీ శ్లోకమును వ్రాసి వినిపించితిని. 


(గుళ్లో కృష్ణేనాత్మ సహోదరీం మమ పునర్జాతుం సముత్సాహినా 

బ్రాతాస్వస్య సబంధురగ్రజవరో రామో౭_పి సమ్మోదితః 

తద్వైవాహిక మంగళేన విజయీ జాతోల_ స్యహంభూతలే 

మైసూరీ నగరీ కథంన మధురా దై వానుకూలే స్థితే I 
(1) విజయీ = విజయను భార్య కలవాడు - అర్జునుడు - కృష్ణేన = కృష్ణుని చేత 
- కృష్ణమయ్యంగారిచేత, రామో౭_పి = రామణ్జయు - బలరాముడు. మధురా= 


56 స్వీయ కవితానుజీవనము 


ప్రియమైనది - మధురాపట్టణము - మిగతది సుగమము. 
శ్లేషార్ధగర్భితమైన యీ శ్లోకమును విని చాలా సంతోషించిరి. 
87. హెబ్బార్‌ వైష్ణవ మహాసభా సన్మానము 
ఒకనాడు మైసూరిలో హెబ్బార్‌ వైష్ణవ మహాసభ జరిగెను. కన్నడలో శ్రీ వైష్ణవ 
(బ్రాహ్మణులను హెబ్బారందురు. ఆ సభకు సుమారు వేయిమంది వైష్ణవులు - స్త్రీలు, 
పురుషులు వచ్చిరి. ఇందరికి పక్వాన్నములతో సాపాట్లు జరిగినవి. నన్ను వారిలో 
బరిగణించుకొని యాహ్వాన మొనరించంగా శ్రీ బి.ఏ. కృష్ణస్వామయ్యంగారి వెంబడి 
పోయితిని. రిటైరింజనీర్‌ - దేశికయ్యగారు దాని కధ్యక్షులుగా నుండిరి. నేనా సభలో 
సంస్కృతములో నుపన్యసించి, సభాధ్యక్షులపై ప్రశంసారూపమయిన కొన్ని శ్లోకములం 
జదివితిని. దానితో సభికులందటు సంతసించిరి. అధ్యక్షులు సభికుల పరిచయమొనర్చి 


మాలికను, వెండి సరస్వతీ పటమును బహూకరించిరి. తరువాత మతికొందరు 
స్త్రీలకు సంగీత నిపుణులుగా నెంచి బహూకరించిరి. 


సౌ విజయమ్మను దోలుకొని మైసూరినుండి బయలు దేరితిని. పిల్ల వెంబడి 
రెండవ యన్న యగు బి.ఏ. మూర్తి వారి భార్య, కుమారుండు వచ్చిరి. సికింద్రాబాదులో 
నా షడ్డకుండగు బి. వి. ముత్తజ్ఞయ్యంగారింటి లో విడిసి, మూడు రోజులుండి, 
మారెడువల్లి తోటలో నున్న చిన్న మామగారగు - రావు బహద్దూర్‌ 
రామానుజయ్యంగారి యాశీస్సుల నొంది కొరుట్ల చేరితిని. వచ్చిన బంధువుల 
సాగనంపి, మోర్తాటిలో నున్న కమలను పిలిపించుకొని పాఠశాలను నిర్వహించు 
చుంటిని. రెండవ సంవత్సరము శ్రీయుత ఇటిక్యాల దొరగారు నాకు వేతనముగా 
మాసమునకు నలుబది రూపాయలం బంపించుచుండిరి. శ్రీ సేనాపతి స్వామివారు 
సికింద్రాబాదులో నుండిరి. 


38. మనస్సందేశ కావ్య రచన 


క్రీ.శ. 1945 కు సరియగు పార్థివనామ సంవత్సరమున కొంత మనశ్చాన్తి 
కలిగెను. సంస్కృతములోం గాళిదాస త్రయమునకు బదులుగా మనస్సందేశ 
కావ్యమును, సంపత్ముమార సంభవమును, గురువంశ మహాకావ్యమును వ్రాయం 
దలంచి మనస్సందేశ కావ్యము నారంభించితిని. దాని యితివృత్తము జీవాత్మయను 
నాయిక పరమాత్మయను స్వపురుషు నెడబాసి సంసారమను మహారణ్యములోం 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని ర్‌ 


దిరుగుచు నొక పక్షి వలన (ఆచార్యుని వలన) తన నాధుడు వైకుంఠములో నున్నాడని 
యెటింగి, వివేకజ్ఞానముగల మనస్సను రాజహంసతో సందేశము నంపుట - అది 
వెళ్ళి, యర్చిరాది మార్గముగా వైకుంఠముంజేరి, పరమ పురుషునితో నుడువగా, 
వారితోం గలసి పరమానంద మనుభవించుట - పూర్వానురాగజ విప్రలంబ 
శృంగారము - అర్చిరాది మార్గ వర్ణనము, వైకుంఠపుర వర్ణనము, పరమ పురుష 
దివ్య మంగళ విగ్రహ వర్ణము, నాయికా నాయకుల శృంగారావస్థలు మందాక్రాంత 
వృత్తముతో రెండుచ్చ్వాసములు కలవు. 


89. తత్వార్థ ప్రకాశిక 


మనస్సందేశ కావ్య మనేక సాంప్రదాయికార్థ గర్భితమై శ్లేషాలంకారములతోం 
గూడినది. కావున సామాన్యులకు దురవగాహ మగుటచే సుబోధమగునట్లు తత్వార్థ 
ప్రకాశిక యను వ్యాఖ్యానమును వ్రాసితిని. దాని నాగరాక్షరములలో ముద్రించిన 
యెడల సర్వ దేశములం దుపయోగించు ననుకొని ద్రవ్య లోపమువలన నట్లుంచితిని. 


40. మనస్సందేశ కావ్యమునకు నాంధ్ర పద్యానువాదము 
ఆంధ్ర దేశమున కుపయోగాముగాం బ్రతి శ్లోకమునకు నాంధ్ర పద్యానువాద 
మొనర్చి యొక ప్రతిని వ్రాసి పెడితిని. 
41. శృంగార పంచబాణ విజయ రచన 


క్రీ.శ. 1946వ సంవత్సరమున వంచబాణ విజయమను భాణము 
సంస్కృతమున కంచీ గరుడోత్సవము నధికరించి వాధూల తిలకుండా రంగాచార్యులచే 
వ్రాయంబడిన దాని నాంధ్రీకరించి “శృంగార పంచబాణ విజయ” మని పేరుం 
బెడితిని. అది యనువాదము మాత్రమే కాక స్వతంత్ర కావ్యమని సరసులు శ్లాఘించిరి. 


(దీని దెలుపు పద్యము) 


కం॥ నుతమతి వాధూల కులో 
న్నత రంగాచార్య విబుధ । నాథుడు మును సం 
స్కృతమున నొనర్చి నాంధ్రీ 
కృతమయ్యెను భాణమదియె । కృష్ణార్యులచే I 


ర్‌రి స్వీయ కవితానుజీవనము 


42. జిల్లా నల్లగొండలో నాంధ్ర సారస్వత పరిషత్‌ 
మహాసభా కవి సమ్మేళనాధ్యక్షత 


అదే సంవత్సరములో మార్చి మూడవ తేదినుండి మూడు రోజులు ఆంధ్ర 
సారస్వత పరిషన్మహాసభ జిల్లా నల్లగొండలో జరిగెను. ఆ సమయమున శ్రీ మాడపాటి 
హన్మంతరావుగారు, సురవరం ప్రతాపరెద్దిగారు, జొన్నలగడ్డ సత్యనారాయణశాస్ర్రి 
గారు, బ్రహ్మశ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్రిగారు మొదలగు మహామహులందజు 
వచ్చిరి. నేను కవిసమ్మేళనాధ్యక్షునిగా నాహుతుందనై - శ్రీమాన్‌ కాండూరు 
నరసింహాచార్ల గారితో కలసి వెళ్ళితిని. ఆ సభలోం జెప్పిన పద్యములివి - 


- (ఆంధ్రభాషావధూటి) - 


సీ॥ శుద్ధ వర్గోదయ । స్ఫూర్తియే చాలదే 

పదపదంబున గౌర | వంబుంబేయ 

సద్వృత్తములు నీకు | సరిపోవె సుజనులు 
తలలంబరికించి మో । దంబుం దెలుప 

స్ఫుటభావ గుంభిత | సూక్తులు తగవె యీ 
సరసుల మనములం । గరుగం జేయ 

సుగుణ సంపద నిన్ను । బొగిడింపం జేయదే 
విద్వత్సభా మధ్య । వీధులందు 


గీ; కవులం దనుపదే నీ యలం । కార గరిమ 
యిన్ని కూడిన నీరూప । మెన్నందరమె 
వాసింజెందిన యా పెజ | బాసలన్ని 
సాటియే నీకు నాంధ్ర భా । షావధూటి॥ 


సీ|| తెజకంటి దొరల యా । దరమొందు తొలిబాస 
కడుపు నిండార నిన్‌ | గన్నతల్లి 
పలుకు పల్మునం దేనె | లొలుకంగాంజేసిన 
నన్నయ్య నిను బెంచు | కున్నయయ్య 
ముద్దు శృంగారంపు । ముచ్చట నేర్చిన 
పెద్దన్న కవి నీకు । పెద్దయన్న 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 59 


సిరులం బెంపొందిన । శ్రీకృష్ణ దేవుడు 
మన్నించి నిను గట్టు । కున్న విభుండు 


గీ దేశ దేశంబులందునం । దిరిగి మేలి 
యందలము లెక్కి బహుమతు । లందినావు 
వేయి యననేల నీదు స । ద్యృత్తములకు 
సాటిలేదిల నాంధ్ర భా | షావధూటి॥ 


సికింద్రాబాదుకు వెళ్ళినప్పుడు శ్రీ సేనాపతిస్వామి వారిని కలుసుకొని 
మనస్సందేశ కావ్యమును వినిపించితిని. వారు దాని విని సంతసించి, యభినందన 
పత్రమును వ్రాసి యిచ్చిరి. ఆ సంవత్సరము బియ్యము కం ట్రోలేర్చడి యుండెను. 
పాఠశాలా భవనము, రామానుజకూట భవనము గవర్నమెంటు ధాన్యము గోదాము 
కొబికు కిరాయ కివ్వంబడెను. అందువలన పాఠశాలా విషయము కిరాయలో నుండి 
నాకు మాసమునకు నలుబది రూపాయలిచ్చేట్టు ఏర్పాటు చేసిరి. అప్పుడు చదువుచున్న 
విద్యార్థులలో ముఖ్యులు, లగిశెట్టిప్యాట మంద పెల్లి పరాంకుశాచార్యులు, తాట్లవాయి 
చిలుకమ౬్జి వేంకట నరసింహాచార్యులు, మెట్టుపల్లి మరింగంటి రంగాచార్యులు, 
నా కుమారుడగు వేంకటాచార్యులు. అప్పుడు కొరుట్లలో నేడవ తరగతివజకే 
యుండెను. కావున సంపత్ముమారున కది కాగానే జగిత్యాలలో నుంచితిని. 


వేంకటాచార్యులు 183 సంవత్సరము వయస్సు వబజకు నైషధము వజకు 
కావ్యముల నాదగ్గరనే చదివి, నా యార్ధిక పరిస్థితిని జూచి నేను స్మూలులోనే 
చదివెదనని కోరెను. దాని విని, వాని స్కూలులో నాలుగవ తరగతిలో (బ్రవేశ 
పెడితిని. తరువాత నా స్కూలు క్రమక్రమముగా మెట్రిక్‌ పరీక్ష వరకయ్యెను. 


43. నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘము 
అప్పుడు హైద్రాబాదు, సికింద్రాబాదు శ్రీవైష్ణవులు కలిసి నైజాం రాష్ట శ్రీవైష్ణవ 
సంఘము నేర్పాటు చేసిరి. దానికి కాండూరు నరసింహాచార్యులు కార్యదర్శిగా 
నుండెను. దానిలోనికి నన్ను సభ్యునిగాం దీసుకుని ప్రచారమునకై యచ్చటచ్చటి 
కాహ్వాన మొనర్చుచుండగా పొయ్యేవాడను. చార్జీలకు మాత్ర మిచ్చేవారు. హైద్రాబాద్‌, 


వరంగల్‌, యాదగిరి మొదలైన స్థలములకు శ్రీ కాండూరు నరసింహాచార్లతో వెళ్ళి 
ప్రచార మొనరించితిని. 


60 స్వీయ కవితానుజీవనము 


1945వ సంవత్సరమున కమలను, అరమూరు గోవర్ధన నారాయణాచార్ల 
కొసంగి వివాహమొనర్చితిని. 


44. పండితరత్న బిరుదము 


క్రీ.శ. 1946 సంవత్సరమున నైజాం రాష్ట్ర శ్రీవైష్ణవ సంఘమునకు కందాడై 
డాక్టర్‌ రంగాచార్యు లధ్యక్షులుగా నెన్నికైరి. వారి యధ్యక్షతలో నైజాం రాష్ట శ్రీవైష్ణవ 
సంఘ వార్షిక మహాసభ - కంబములో నేర్పాలు చేయంబడినది. ఆ సభ కనేకమంది 
పండితులు శ్రీ వైష్ణవ లేతెంచిరి. అంతకుం బూర్వమే శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ 
రామానుజ జియ్యరు స్వామిగారు - అత్తమూరు చిలుకమల్డి శ్రీమన్నారాయణాచార్యు 
లను నామముతో నుండువారు. అత్తమూరు శ్రీమన్నారాయణాచార్యులగారు 
న్యాయవేదాన్త విద్వాన్‌ - తెలకచర్ల కందాడై గోపాలాచార్యులగారు మతికొందజు 
పండితులు కలసి, కోరుకొండలో విశిష్టాద్వైత ప్రచార సంఘ మేర్ప్చరచుకొని, 
యచ్చటచ్చట విశిష్టాద్వైత మత ప్రచార మొనర్చుచుండిరి. వారు తమ పండిత 
పరిషత్తుతోంగూడ ఆహ్వానితులై కంబమునకు వచ్చిరి. అందులో శ్రీ కుండలం 
స్వామివారి ముఖ్య శిష్యులలో జేరిన మహావిద్వాన్‌ - మందన తే.కం. 
రామానుజస్వామి వారు కూడా వేంచేసి యుండిరి. మూడురోజు లతి వైభవముగా 
సభ జరిగినది. అప్పుడు నైజాం రాష్ట్రములోంగల విశిష్ట పండితులకు బిరుదము 
లియ్యవలయునను సభా నియమ ప్రకారము “*పందితరత్న” యను బిరుదమును 
అధ్యక్షులవారి సంతకముతో వ్రాతపూర్వకముగా వ్రాసి నాకు యిచ్చి సభకు వెల్లడించిరి. 


సభ ముగించిన పిమ్మట, శ్రీమాన్‌ గొట్టుముక్కుల రమాకాంతాచార్యులగారు, 
శ్రీ మైసూరు వీరరాఘవాచార్యులగారు, శ్రీ అచ్చి నరసింహాచార్లగారు, నేను కలసి 
భద్రాచలమునకు వచ్చి భద్రాద్రి రాముని సేవించుకుని, యెవరి గ్రామమునకు వారు 
వెళ్ళితిమి. 


45. ఆధ్యాత్మ భారత హరికథా రచన 


శ్రీ సేనాపతిస్వామివారి ప్రోత్సాహమువలన నధ్యాత్మ తత్వపరముగా భారత 
కథ నన్వయించి, హరికథా రూపముగా వ్రాసితిని. దానిని జగిత్యాల - సముద్రాల 
లక్ష్మీనారాయణాచార్లు నేర్చుకునెను. నైజాం రాష్ట్ర శ్రీవైష్ణవ సంఘము రెండవ మహాసభ 
వరంగల్లులో జరిగెను. ఆ సభకు రాజయోగి - శ్రీ సేనాపతిస్వామివా రధ్యక్షులైరి. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 61 


శ్రీ మ॥రా॥ బండలింగాపురం అనంతకృష్ణారావుగారు సభను ప్రారంభించిరి. అచ్చి 
శ్రీమన్నారాయణాచార్య స్వామిగారు, శ్రీ న్యాయవేదాన్త విద్వాన్‌ తే. కం. గోపాలాచార్య 
స్వామిగారుపన్యాసకులుగా వేంచేసిరి. శ్రీ సేనాపతి స్వామి వారా హరికథను శ్రీ 
సముద్రాల లక్ష్మీనారాయణాచర్లతోం జెప్పించి సత్మరించిరి. 


46. మతీకొన్ని హరికథల రచించుట 


నేను మైసూరినుండి సౌ।॥। విజయమ్మను పెండ్లి చేసుకొని వచ్చిన కొలంది 
దినములకు నా ప్రథమ పుత్రుండగు నంబూలాద్రిస్వామి భార్యయగు సౌ॥ లక్ష్మమ్మను, 
కూతురగు చి॥ శ్రీరంగమును దోలుకొని లింగాపురమునుండి వచ్చి కొరుట్లలో నా 
దగ్గరనే నివసించెను. అదువరకతండు హరికథల చెప్పుచుండేవాడు. దానికను 
కూలముగా, కృష్ణగారడి యను హరికథను వ్రాసి యిచ్చితిని. క్రీశ. 1947 పదిహేనవ 
ఆగష్టుకు భారత స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట గాంధీ జీవిత చరిత్ర, ప్రజారాజ్యమను 
రెండు హరికథలను వ్రాసి యిచ్చితిని. వాటిని యతండు బాగా చెప్పుచుండెను. 


క్రీ.శ. 1948 జనవరి మాసములో నంబులాద్రి స్వామికి ప్రథమ పుత్రుండగు 
జగన్‌ ఉదయించెను. 


భారత స్వాతంత్ర్యము వచ్చిన పిమ్మట నైజాం రాష్ట్రమున రజాకారోద్యమ 
మారంభమయ్యెను. శ్రీ సేనాపతిస్వామిగారు విజయవాడకు వెళ్ళియుండిరి. కాంగ్రెసు 
నాయకులు నైజాం రాష్ట్రము నతిక్రమించి నివసించిరి. రజాకార్ల ప్రధాన నాయకుడైన 
కాశీం రజ్వి కొరుట్లకు వచ్చి బహిరంగ సభ నొనర్చెను. అందులోకి రజాకార్లు నన్ను 
తీసుకవెళ్ళి కాశీం రజ్వి ముందు నిలంబెట్టి రెండు ప్రక్కల గన్నులు పట్టుకొని వారు 
కనుకూలముగా నుపన్యాసము జేయుమనిరి. సభలోం గొందటు కాంగ్రెసువాదులు 
నా ముఖమును జూచుచుండిరి. ఆ సమయమును బట్టి వీరికి, వారికి మనస్సు 
నొవ్వకుండా సామాన్య వాక్యములతోం గొంతవజకుం జెప్పి చాలించితిని. 
పురప్రముఖులు, సేట్లు వారికి గొంత డబ్బును సమర్పించుకునిరి. ఆ గండము 
తప్పినది. పాఠశాలా స్థలమునకు చుట్టు గోడలు పడిపోయినవి. కుక్కల దొడ్డిగా 
నుండెను. పాఠశాలా భవనములో, రామానుజ కూట భవనములో గోదాములుండెను. 
వాటి కాపలా కొరకై రోహిలాలు రాత్రులలో బడుకునేవారు. ఒకప్పుడు రెండు 
జాముల రాత్రివేళ నీళ్ళకనియో, అగ్గిపెట్టె కనియో నేనున్న మూల గృహము తలుపు 
తీయుమనేవారు. అప్పు డరచేతిలోం బ్రాణాలు పెట్టుకొని వచ్చి, తలుపుందీసి సామ 


62 స్వీయ కవితానుజీవనము 


వాక్యములతో వారడిగినది యొసంగి భయముతో నుండేవారము. పాఠశాలా 
వరణములో మలి యెవ్వరు లేరు. 


అప్పుడు సంపత్ముమారుండు జగిత్యాల స్కూలులోం జదువుచు, బ్రహ్మశ్రీ 
జాప్తాపురం లక్ష్మీకాంతరావింటిలో నుండెను. వాడు సముద్రాల సీతారామార్లతోం 
గలసి, రజాకార్ల వ్యతిరేక పార్టీలోం బ్రవేశించి, యెొవరికిం జెప్పకుండ యెటో 
వెళ్ళిపోయెను. వాన్ని పట్టుకొనుటకు పోలీసులు తిరుగుచుండిరి. నేనది విని బాధపడు 
చుండగ నా దగ్గరికి వచ్చి నీ కొడుకును దీసుకవచ్చి యియ్యుము - లేకున్న నిన్ను 
తీసుకవెళ్ళి జైలులో నుంచుతామనిరి. వారం రోజులు గడువిచ్చిరి. సర్వేశ్వరా! ఏమి 
చేయుదునని బాధపడుచుంటిని. భగవత్మృపవలన వారం రోజులకే పోలీసు 
యాక్షనయి మిలటరీ ప్రభుత్వ మేర్చడినది. సంపత్ముమారుండు వచ్చెను. కాంగ్రెసు 
వారు విజృంభించిరి. నన్ను కొరుట్ల ప్రాంతానికి కాంగ్రెసు అధ్యక్షునిగా నొనర్చిరి. 
రజాకార్లుగా నున్న మహమ్మదీయులందజు నా దగ్గరకొచ్చి నిర్లోషత్వ పత్రికల 
వ్రాయించుకొనిరి. ఎందరికో వ్రాసియిచ్చి కాపాడితిని. 


47. శ్రీ రామానుజుల వారిని తెచ్చుట 


శ్రీయుత చిన్నమెట్టుపల్లి మిరియాల నరసింగారావుగారు కోరుట్లలోనే నివాస 
మొనర్చిరి. వారితో నాకు విశేషమైన స్నేహము కలిగి యుండెను. వారు క్రీ.శ. 1944లో 
సీతారాంబాగులో జరిగిన విష్ణుయాగమును జూచిననుండి మన దేశములోం గొన్ని 
విష్ణు యాగాలు చేయవలయునని కోరిక కలిగెను. నాతో కలసి ప్రయత్నించి 
క్రీ.శ. 1945వ సంవత్సరమున - బోర్నపెల్లిలో గోదావరీతీరమున నైదు రోజులు 
విష్ణుయాగ మొనరించిరి. రెండవ సంవత్సరమున పొనుకంటిలో గోదావరీతీరమున 
విష్ణుయాగమును గావించిరి. మటికొన్ని చేయవలయునని వారి కోరిక. మూడవ 
యజ్ఞమును గొరుట్లలోం జేయవలెననుకునిరి. అందువలన వారు నాతోంగలసి యిది 
సుసమయమృు; శ్రీరామానుజుల వారిని కొరుట్లకుం దెచ్చి ప్రతిష్టింప జేతామనిరి. 
నేను సమ్మతించితిని. శ్రీయుత ఉప్పలపు భూమయ్య సేటును, శ్రీయుత నీలి గంగారాం 
సేటును గలసి యీ కార్యమును నిర్వహించ బ్రయత్నించిరి. శ్రీయుత ఇటిక్యాల 
వేంకటనరసింహారావు దేశముఖుగారి సహాయమును గొంత స్వీకరించి, కొంత 
చందాలు చేసిరి. సింహద్వారమునకు సరిపోవునంతటి (ద్రవ్యమును శ్రీయుత 
రామాజిపేట - చిట్నేని వేంకటేశ్వరరావు గారొసంగిరి. రామానుజ కూటములో 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 63 


నున్న గోదామును ఖాలీ చేయించి, అందు నొక గదిని నిర్మించి, సింహద్వారము 
చుట్టు కాంపౌండు గోడను నిర్మించి, రామానుజులవారిని ప్రతిష్టించుట, ఆ 
సమయమందే విష్ణుయాగ మొనర్చుటయు, శ్రీ సేనాపతిస్వామివారికి షష్టిపూర్తి యుత్సవ 
మొనర్చుట సంకల్పించిరి. అందుకే శ్రీ సేనాపతిస్వామి వారిని పిలుచుకరమ్మని 
నన్ను తోలించిరి. 


వారు మైలవరములో నున్నట్లు తెలసి యక్కడికి వెళ్ళీ - యచ్చట లేనందున 
మధిర దగ్గర కలిగోట యను గ్రామములో శ్రీ శేషగిరిరావుగారి యింటిలో శ్రీ సేనాపతి 
స్వామిగారిని కలుసుకుంటిని. ఈ విషయమంత తెలుపగా ఈ భారమంతయు మీరే 
వహించవలయును. శ్రీ రామానుజులవారిని మీరే వేంచేపించుకరండి - నేను 
సమయానికి వచ్చెదను - మాకు, మా దగ్గరికి వచ్చేవారికింగూడ సాపాటు సౌకర్యముల 
నేర్పాటు చేయవలయుననిరి. తిరిగి వచ్చి ఈ వార్త నంతటిని శ్రీ నరసింగారావు 
గారితో జెప్పితిని. అటులనే చేతామనిరి. కార్యక్రమ మారంభమయ్యెను. అప్పుడు 
కాంగ్రెసు వ్యవహారము నా చేతిలోనే యున్నది కనుక చుట్టుమట్టు ప్రహరీగోడ లెట్లు 
పెట్టినను ఎవ్వరు ఆక్షేపించలేక పోయిరి. శ్రీ నరసింగరావుగారు తొందరగా పని 
చేయించుచుండిరి. 


అంతకుముందు పదియేడు సంవత్సరముల క్రిందట సికింద్రాబాదులో 
రంగనాయక సన్నిధి ప్రతిష్ట అయినప్పుడు వారి విగ్రహములతోంబాటు అదువరకే 
శ్రీ సేనాపతిస్వామివారిచేం జేయించి యుంచిన శ్రీ రామానుజుల వారి విగ్రహమును 
ప్రతిష్టించి, యా సన్నిధిలోనే యారాధించుచుండిరి. ఇక్కడ సేట్లు ఏర్పాటు చేసిన 
ప్రకారము నేను వెళ్ళి కజ్టి సందూకం జేయించి, దానిలో సాయంత్రి ఆరగింపు 
భోగమయినాంక శ్రీరామానుజుల విగ్రహమును శ్రీ యామునాచార్యులగా రొసంగిన 
యాండాళు విగ్రహమును చిన్న మనవాళ మహామునుల విగ్రహము నుంచి భద్రపరచి, 
లారీపైనం బెట్టుకొని పదిలముగాం దెల్లవారు వణకు కొరుట్లంజేరి, శ్రీ 
వేంకటేశ్వరాలయములో వేంచేపించితిమి. వారితోపాటు బంగారు బ్యాగడం బొతికిన 
వెలంగల కొన్ని పటములను, పందిరిని యొకనాడివ్వగాం దీసుక వచ్చితిని. 
విష్ణుయాగము జరుగుచు, రామానుజ కూట ప్రతిష్టయై వేంకటేశ్వరాలయమునుండి 
వైభవముతో రామానుజులవారి నెదుర్శొని సన్నిధిలో బ్రతిష్టింపజేసితిమి. శ్రీ సేనాపతి 
స్వామివారికి షష్టిపూర్తి యుత్సవ మతి వైభవముగా జరిగెను. అనేకమంది వారి 
శిష్యులు, అభిమానులు వచ్చిరి. 


64 స్వీయ కవితానుజీవనము 


48. దక్షిణాది దివ్యదేశ యాత్ర 


గోదాము ఖాలీయగుట వలన నాకు మాసమునకివ్వవలసిన నలుబది 
రూపాయల వేతన మాగిపోయినది. శ్రీ సేనాపతి స్వామివారి బంధువులకు 
గ్రామములోని కొందటి వైష్ణవులకు నేనొర్చిన వ్యాపకమును జూచి యితంనే దీని 
నంతటి నాక్రమించుతాడని యపోహ యేర్చడినది. అందుచే నుదాసీనుడనైతిని. 
ఇంతలో శ్రీ నరసింగారావుగారికి దక్షిణ దివ్యదేశ యాత్ర సేవించవలయునని కోరిక 
కలిగెను. వారు నన్ను, లగిసెట్టి పేట - మందపెల్లి పరాంకుశాచార్లను తోలుకొని 
వెళ్ళందలంచిరి. అప్పుడు సౌ॥ విజయమ్మను దోలుకొని వెళ్ళి యందజము మైసూరు 
మార్గముగా తిరునారాయణ పురము (మేలుకోట) వైరముడి యుత్సవమును సేవించి, 
సౌ॥ విజయమ్మను మైసూరులో నుంచి, పరాంకుశాచార్లు, శ్రీ నరసింగరావుదొర, 
నేను వెళ్ళి - శ్రీరంగాది దివ్య దేశముల నన్నింటిని సేవించుకొనుచు, రామేశ్వరము 
సేతువటకు వెళ్ళి శ్రీవిల్లి పుత్తూరు వానమామలై మొదలయిన వాటిని సేవించి, శ్రీ 
ఉడయవరుల తిరు నక్షతోత్సవము వణకు శ్రీ పెరుంబూదూరికి వచ్చి, ఉత్సవమును 
బూర్తిగా సేవించి, మద్రాసు - తిరువళిక్కేణి పార్ధసారథిస్వామిని సేవించుకుని, 
తిరుమలకు వచ్చి శ్రీనివాసుని సేవించుకొని చిన్నమెట్టుపల్లి చేరుకొని యచ్చట నొక 
దినముండి కొరుట్ల చేరితిని. తరువాత మళ్ళీ మైసూరుకు వెళ్ళి సౌ; విజయమ్మను 
బిలుచుక వస్తిని. యాత్రలో పరాంకుశాచార్యులకు నాకు సకల వ్యయములు 
శ్రీనరసింగరావుగారే పెట్టుకొనిరి. 


క్రీ.శ. 1947 డిశంబర్‌లో మొదట బొంబాయికి వెళ్ళితిని. అచ్చట మాటుంగ 
వాణీ విహార్‌ విద్యాలయాధ్యక్షుడగు బ్రహ్మశ్రీ శ్రీ మహావ్యాషఘ్ర గోపాలాచార్య, ఇంగ్లీషు 
సంస్కృతము, ఎం.ఏ. గారలు మనస్సందేశ కావ్యము విని సంతసించి, అభినందన 
పత్రమును వ్రాసి యిచ్చిరి. 


49. రమామణి జననము 


క్రీ.శ. 1948 సెప్టెంబరు మాసములో సౌ॥ విజయమ్మకు రమామణి జన్మించెను. 
ఆ సమయమున శ్రీ రామానుజుల సన్నిధిలో శ్రీ సేనాపతిస్వామి గారి ప్రోత్సాహము 
వలన భారత పురాణము మార్గళి కాలక్షేపము మొదలయిన వాటితో గాలమును 
గడుపుచుంటిని. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 65 


50. విజయవాడ బ్రహ్మరథోత్సవము 


విజయవాడనుండి రామానుజ క్రతువుకు రమ్మని నా కాహ్వానము వచ్చెను. 
నేను పోవుటకు సిద్ధపడితిని. శ్రీ సేనాపతిస్వామివారు నన్ను పిలుచుకుని విజయవాడ 
వరకు వెళ్ళుచున్నారు కదా! అచ్చటి కార్యము కాగానే మద్రాసు వణకు వెళ్ళి నచ్చట 
నుభయనాచ్చిమారుల సహితము శంఖ చక్రధరుండైన వేణుగోపాలస్వామి విగ్రహమును 
చేసి పంపించునట్లేర్పాటు చేసి రమ్మని, విగ్రహముల సంచకరికై రెండు వందల 
రూపాయలను, విజయవాడనుండి మద్రాసు వజకు రానుపోను చార్జీలకుంగా నిరువది 
రూపాయలు నొసంగిరి. 


విజయవాడకు వెళ్ళితిని. అచ్చట విశిష్టాద్వైత మత ప్రచారక సంఘ పక్షమున 
శ్రీమాన్‌ అ.చి. శ్రీమన్నారాయణాచార్య స్వామిగారు, శ్రీ న్యాయవేదాన్త విద్వాన్‌ తే.కం. 
గోపాలాచార్యస్వామిగారు రామానుజ క్రతువు నారంభించిరి. 


అప్పుడా సంఘములో నలబై మంది ప్రాచీన విద్వాంసులు సభ్యులుగా 
నుందేవారు. యోగ్యతను బరిశీలించి యీ ప్రాంతమువారిని కొందటిని సభ్యులనుగా 
జేర్చుకుని యందతి నాహ్వానించిరి. ప్రతి విద్వాంసుని కొక రామానుజ గ్రంథమాల 
(గంథమును, సరస్వతీ పీఠము నొసంగిరి. వారివారి యొక్క యోగ్యత ననుసరించి 
శ్రీభాష్య, గీతాభాష్య, వేదార్థ సంగ్రాహాది (గంథములం బారాయణముం జేయు 
నట్లేర్పరిచిరి. ఆ సమయమున పండితులకు బ్రహ్మరథోత్సవమును జేయందలంచి, 
యుభయ వెదాన్నముల నధికరించి, శాగ్తజ్ఞాలైన, వయోవృద్దులైన విద్వాంసులను 
పదియేడు మందిని దానికి యోగ్యులనుగా నేర్పాటుచేసిరి. 


మిగతావారంద జాప్రాంతమువారే కాని యీ ప్రాంతములో వారిలో నన్ను 
శ్రీకోయిల్‌ కందాడై రంగాచార్యులగారిని మాత్రమే చేర్చుకునిరి. వీరిని 
పుష్పమాలాలంకృతులం గావించి, కార్లలో మంగళ వాద్యములతో స్వస్తి వాచనములతో 
నూరేగింపుం గావించి, సభల గ్రమముగాం వీటలపై కూర్చుండంబెట్టి కొందరికి 
శ్రీ అ.చి. నారాయణాచార్యస్వామి గారు, మటికొందరికి శ్రీ తే.కం. గోపాలాచార్యస్వామి 
వారు వెండి పళ్ళెములలోం బాద(ప్రక్షాళన మొనర్చి, సువర్ణ పుష్పములతోం 
బూజించుచు, వెండి పటములను, ఖద్దరు శాలువలను గప్పిరి. ఆ దృశ్యమును 
దిలకించుట కనేక మంది వచ్చిరి. క్రతువు విజయవంతముగా జరిగినది. 


66 స్వీయ కవితానుజీవనము 


51. విగ్రహములకై మద్రాసునకు వెళ్ళుట 


విగహముల విషయమై శ్రీ శ్రీమన్నారాయణాచార్య స్వామివారితో మనవిం 
జేయగా, వారు మద్రాసు నుండి వచ్చిన రాధాకిషన్‌ అను శ్రేష్టిని పరిచయ మొనరించి 
వారి యడ్రసు నిచ్చిరి. దానింబట్టుకుని మద్రాసునకు వెళ్ళి శ్రీ రాధాకిషన్‌గారి 
యింటిలోనే దిగి, యతనిం దోలుకుని శిల్పి యింటికిం బోయితిని. శిలిపి పేరు 
కళ్ళప్పాచారి. శిల్పశాస్తము బాగా తెలిసినవాడు. నేను విగ్రహమును, కొలుతను 
జెప్పినతోడనే యతండు ఈ స్వరూపము శ్రీకృష్ణావతార కాలమున వత్సాపహరణ 
సమయమందు బ్రహ్మదేవునకు శ్రీ భూదేవులతో శంఖచక్ర మురళీధరుందై 
చతుర్భుజములతో6 (బ్రత్యక్షమైనది. ఆ కొలత హస్తపాదాదులీ కొలతలో 
నుండవలయునని నోటితోనే శాస్త్ర శ్లోకముల నన్నింటిని వినిపించెను. తరువాత 
నతని సంబంధము గల పేపర్‌ మర్చంటు గ్రేష్టి ద్వారా మూడు విగ్రహముల కైదువందల 
రూపాయలు మాట్లాడుకొని, రెండు వందల నడ్వాన్సుగా నిచ్చి, విగ్రహములు 
సిద్ధపరుచగానే కొరుట్ల శ్రీ సేనాపతి స్వామి వారి యడ్రసుకు తెలిపితే మిగతా 
డబ్బును బంపిన యెడల విగ్రహములను రైల్వే పార్సిల్‌ ద్వారా యెక్కడికిం బంపుమన్న 
నక్కడికిం బంపేట్లేర్పాటు చేసి పేపర్‌ మర్చంటు వారితోం బత్రమును వ్రాయించుకుని 
వచ్చి, సేనాపతిస్వామి వారి కొసంగితిని. 


సంపత్ముమారునికి జగిత్యాలలో మెట్రిక్‌ వరకయ్యి కాలేజి చదువు కావలసి 
వచ్చెను. అది యప్పుడు హైద్రాబాదులో నుండెను. అందువలన ఆబ్బారీ 
సూపరింటెండెంటు గా పనిచేయుచు, హైద్రాబాదు - దోమలగూడలో నున్న 
శ్రీ యం.భూమారావు - శ్రీమతి ఆనందమ్మగారి యింటిలో నుంచితిని. సిటీ కాలేజీలో 
ఇంటర్‌ మీడియట్‌ మొదటి సంవత్సరము చదువుచుండెను. అది క్రీ.శ. 1949వ 
సంవత్సరము. వేంకటాచార్లు కొరుట్లలోనే మెట్రిక్‌ వబికయినందున నచ్చటనే చదువు 
చుండెను. నా ప్రథమ పుత్రుండగు నంబులాద్రిస్వామి సమిష్టి జీవన మిష్టపడక 
పాఠశాలావరణములోనే యొక గదిలో మళ్ళీ సకుటుంబముగా వసించి స్వతంత్ర 
జీవనమును గడుపుచుండెను. 


52. హైద్రాబాదులో రామక్రతువు మహా సామ్రాజ్య పట్టాభిషేకము 


శ్రీ విశిష్టాద్వైత ప్రచార సంఘ పక్షమునుండి ప్రయత్నింపంబడి, హైద్రాబాదులో 
పెల్లి 


నాం ధర్మశాలయందు క్రీ.శ. 1950 మార్చి 21వ తేదీన ఆరంభించి జరుగం 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 67 


బోవుచున్న రామక్రతు మహాసామ్రాజ్య పట్టాభిషేకమున కాహుతుండనై వెడలితిని. 
అచ్చటికి శాస్త్రార్ధ మహారథి మాధవాచార్యులు మొదలుకొని, యుత్తరాది పండితులు 
- శ్రీమాన్‌ మహావిద్వాన్‌, కాంచీ ప్రతివాది భయంకరం అణ్జంగరాచార్యులు 
మొదలుకొనిన దక్షిణాది పండితులును, త్రిమతస్థులు పాలుగొనిరి. నిత్యము 
సంస్కృతములోనే పండితోపన్యాసములు జరిగెను. పదిరోజులు మహావైభవముగా 
జరిగినది. విద్వాన్‌, కందాడై శరగోప రామానుజస్వామిగారు వాల్మీకిగా నుండిరి. 


53. అనారోగ్యము 


ఆ సమయముననే నా శరీరములో గొద్దిగా ననారోగ్యమేర్చడినది. అక్కడికే 
శ్రీ తుంగూరు లక్ష్మీనరసింహాచార్లు, పానుకాల బాపు, శ్రీ నేరెళ్ల లక్ష్మీకాంతయ్యగారు 
వచ్చి శ్రీ నంబి జగన్నాథాచార్యుల వివాహమునకై కన్యాన్వేషణ కొబికు మైసూరుకు 
రమ్మని నిర్బంధించిరి. మాటందీయలేక బలానికి ఇంజక్షన్‌లను తీసుకుని వెళ్ళితిని. 
అందజము కలసి మైసూరులో, శ్రీమాన్‌ బి.ఏ. కృష్ణస్వామయ్యంగార్‌, అడ్వకేటు గారి 
యింటిలో బంగ్లాపై నెలరోజులుండి కన్యాన్వేషణ నొనర్చితిమి. తరువాత నంబి 
జగన్నాథాచార్యులుగూడ వచ్చెను. తుదకు అడ్వకేటుగారి కూతురగు సా॥ సీతమ్మతోనే 
వివాహ సంబంధ మేర్చడెను. దడహళ్ళిలో వివాహము జరిగి, వారితో ధర్మపురి 
మార్గముగా నిల్లు చేరుకుంటిని. దినదినము శక్తిహీనత యేర్ప్చడం దొడంగెను. ఇక్కడి 
డాక్టర్లు బలాని కెన్ని ఇంజక్షన్లను, టానిక్కులను వాడినా పని చేయలేదు. శరీరమంతయు 
శుష్మించెను. చివరకు బాలుకూడా యిముడని పరిస్థితి యేర్చడెను. అందటు 
జీవించడని యనుకునిరి. నా పెద్ద కుమారుడగు, నంబులాద్రిస్వామి సకుటుంబముగా 
ఆదిలాబాదు ప్రాంతము పురాణ కాలక్షేపమునకై వెడలిపోయెను. మిగత యిద్దరు 
చిన్నవాండ్లు విద్యాభ్యాసములో నుండిరి. చేతులో డబ్బు లేదు. అప్పుడు సౌ॥ విజయమ్మ 
తన మెడలోనున్న అయిదు తులాల బంగారు గొలుసును చేతులో బెట్టను. 


తరువాత నా సోదరుండగు పెరుమాండ్లాచార్తకు, కొడిమ్యాల నారాయణాచార్ల 
కుత్తరములు వ్రాసి పిలిపించుకుని, హైదరాబాదుకు వాండ్ర సహాయమున వెళ్ళితిని. 
అచ్చట పరమ మిత్రుండైన డాక్టర్‌ కందాశై రంగాచార్యులు చూచి యేమి భయములేదని 
మందుల, నింజక్షనుల నారంభించెను. ఆ బంగారు గొలుసును నాలుగు వందల 
రూపాయల కమ్ముకొని వాటితో ఫీలుఖానాలోనే డాక్టర్‌ రంగాచార్ల దవాఖాన దగ్గర 
నొక గదిని అద్దెకు తీసుకుని యుంటిని. 


68 స్వీయ కవితానుజీవనము 


అప్పుడు శ్రీయుత భూమారావుగారికి ట్రాన్స్‌ఫర్‌ అయినందున నా ప్రార్థనవలన 
సంపత్ముమారుని శ్రీయుత యిటిక్యాల దొరవారింటిలో నుంచుకునిరి. ఇంటర్‌ 
మీడియట్‌ రెండవ సంవత్సరము చదువుచున్నాడు. వాడు మాత్రము కాలేజికి పోంగనో 
రాంగనో నేనున్న గదికి వచ్చి చూచిపొయ్యేవాడు. నెలరోజులుంటిని. ఆరోగ్యము 
కలిగినది కాని కొన్ని రోజులు విశ్రాంతిగా నుండవలసియుండెను. మందులను 
చాలవజకు డాక్టరుగారే యుచితముగా నొసంగిరి. వారికి గృతజ్ఞతా పద్యముల 
వ్రాసి సమర్పించితిని. 


ఈ సంగతి తెలిసి సౌ।॥। ఆనందమ్మ కారును బంపి సకుటుంబముగా 
కరీంనగరమునకుం బిలిపించుకుని అక్కడ కొన్ని రోజు లుచుంచుకుని, శ్రీ నంబులాద్రి 
స్వామి దర్శనము చేయించి, కొడిమ్యాలకుం బంపెను. కొడిమ్యాల గడీలో 
నెలరోజులుండి విశ్రాంతి తీసుకుని కొరుట్ల చేరుకుంటిమి. 


ర్‌4. సంపత్ముమారుని వివాహము 


క్రీ.శ. 1951లో సంపత్ముమారుండు ఇంటర్‌ మీడియట్‌లో నుత్తీర్గుడై 
యుపాధ్యాయోద్యోగముపై కొరుట్ల హైస్కూలునకే వచ్చెను. అదే సంవత్సరమున 
కమలకు శోభన కార్యాదులు జరిగి, దాని కివ్వవలసిన కట్నములు, కానుకలు ముట్టిన 
పిదప, మండవాతము వచ్చి మూడు మాసములు బాధపడుచు తగ్గిన తరువాత 
నొకనాడు జ్వరము వచ్చి హఠాత్తుగా మరణించెను. ఆ దుఃఖముతో బాధపడు చుండగా, 
సంపత్ముమారుని వివాహ విషయమై పిల్ల పక్షము వారు ప్రయత్నముల సలుపు 
చుండిరి. ఉద్యోగియైన పిదప వివాహమొనర్చకుండుట భావ్యము కాదని యా 
విషయమున కొప్పుకునక తప్పినది కాదు. తుదకు ఇటిక్యాల గోవిందుల నరసింహాచార్ల 
కూతురగు సౌ॥ సుశీలతో తేది ౩ మార్చి 1952నాడు వివాహము జరిగినది. 


55. ఆంధ్ర పద్యానువాద సహిత మనస్సందేశ కావ్య ప్రచురణ 


క్రీ.శ. 1952 జూన్‌ నెలలో జగిత్యాలకు వెళ్ళి గీతాప్రచార మొనర్చుచుంటిని. 
అంతకు పూర్వము కొలది నెలల క్రింద శ్రీయుత చాకుంట రామచంద్రారావు, 
ఎల్‌ఎల్‌.బి. గారికి పదినెనిమిది వత్సరముల యేకైక పుత్రుండు టైఫాయిడ్‌ జ్వరము 
వచ్చి, యందులోం దిరుపతి వేంకటరమణ పరిచయ మొనర్చి హఠాత్తుగా 
మరణించుటచే వారత్యంత పుత్రశోక బాధితులై తిరుమలకు వెళ్ళి వసించుచుండగా 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 69 


నొకనాడు - స్వామీ! నీ మహిమను దెలుపువారెవరని ప్రార్థించగా, మీ గ్రామ 
సమీపములోనే యొకరున్నారని నా పేరును సూచించునట్లూహ కలుగుటచే తిరిగి 
యింటికి వచ్చి నా కొజికై యెదురు చూచుచుండిరట. అది తెలిసి వారిని కలుసుకోగా 
వారత్యంతార్తిని వెలిబుచ్చుచు, సకుటుంబముగా విచ్చేసి, నా మనోరథమును బూర్తి 
చేయుడని కోరిరి. 


అదే ప్రకారము సకుటుంబముగా వెళ్ళీ, శ్రీరామ మందిరములో వసించి, 
మూడు మాసముల వజకు సాయంత్రము 8 గంటలనుండి కర్ణాల గుడిలో 
గీతోపన్యాసముల నొనర్చుచు, శ్రీ రామచంద్రరావుగారి యింటిలో నుదయము శ్రీవచన 
భూషణమును, మధ్యాహ్నమున వేంకటేశ్వర మహాత్మ్యమును కాలక్షేపము చేసితిని. 
వారు రామాయణమును విని సేవించుచున్న కులశేఖరులవలె మహార్తితో వినుచు, 
సమాప్తి కాలమున పట్టు వస్తములతో, విశేష ద్రవ్యముతో సత్మరించియు, ఆంధ్ర 
పద్యానువాద సహితమైన మనస్సందేశ కావ్య ప్రచురణమునకు మూడు వందల 
రూప్యములు వేరుగా సమర్పించిరి. వాటితో నా కావ్యము ప్రకటింపంబడినది. 


56. నరసింహమూర్తి జననము - బొంబాయికి వెళ్ళుట 


క్రీ.శ. 1952 సెప్టెంబర్‌ 20వ తేదీ నాడు సౌః విజయమ్మయందు 
నరసింహమూర్తి జన్మించెను. అదే సంవత్సరమున సకుటుంబముగా బొంబాయి 
వెళ్ళి మూడు మాసము లుంటిని. అచ్చట స్వదేశీయులగు పద్మశాలీ లెందటో కలసిరి. 
వారచ్చటచ్చట గీతా సప్తాహములం గావించుచు గౌరవించిరి. మాటుంగలో సొసైటీ 
తెలుగు హైస్కూలు కలదు. వారి యాహ్వానముపై నచటికి వెళ్ళి కావ్యగానావధాన 
విశేషములం జూపితిని. అందులో నొకండు నిర్దిష్ట పదముల నిచ్చి పూరించుమనెను. 
బొంబాయి, కలకత్త, మద్రాసు రామాయణార్థము కందపద్యమని వారి ప్రశ్న. వాటి 
నీవిధముగాం బూరించితిని - 
కం॥ సులబంబాయీ సంద్రము 

మలకలకత్తారలంట | మజియుప్పాంగెన్‌ 

బలయురు హను మద్రాసుత 

నల నీలులులలోను దాటు | నాయకులెవరో 


అని సముద్రతీరమున జాంబవంతుని వాక్యముగాం బూరించితిని. వారంత 
సంతసించి, విశేష సత్మారము నొనర్చిరి. అప్పుడప్పుడు పనసవాడకు వెళ్ళుచుండే 


70 స్వీయ కవితానుజీవనము 


వాడను. అచ్చట బ్రహ్మశ్రీ బాలకృష్ణ శాస్త్రి మొదలుకొని ధర్మపురి బ్రాహ్మణ మిత్రులం 
గలసి సరససల్లాపములాడి వచ్చేవాడను. 


అచ్చటి పాఠశాల సాహిత్యోపాధ్యాయుండు, నేను శతావధానినని విని యీ 
సమస్యను పూరించుందని యిచ్చెను. దానిని యనేక వృత్తములలోం బూరించితిని. 
ఆ సమస్య “రాజతే భారతశ్రీః అనునది - 


(ప్రగ్ధరావృత్తము) 


శ్లో దైవాద్దాంధీమహాత్మ ప్రవిమల కృపయాలబ్ద సర్వ స్వతంత్రా 


యజ్ఞైః ప్రాజై ర్విధిజైర్వన కులపరితస్సర్వ సశ్రై ప్రశశ్రై॥ 


గీతైః ప్రీతైర్వినీతై ర్షనపదమనుజై రాజతే భారతశ్రీః ॥ 


ళు 


(మాలిని వృత్తము) 


శో; విగతపర కుతంత్రా లబ్ధి సర్వ స్వతంత్రా 
లలిత ఫలిత సశ్యశ్యామలా కోమలాచ 
ఫల జల పరిపూర్ణా సర్వతోద్య త్సువర్ణా 
జగతి విజయగీతే రాజతే భారతశ్రీః ॥ 

శ్లో; చతుర ధిషణ నెహ్రూ పండితామాత్య గుప్తా 
దిశిదిశి జనతాయాం సంతత స్నేహలిప్తా 
విమతజనిత బాధా నిర్విశంకం సమాప్తా 
నిజ విభవ దీప్తా రాజతే భారతశ్రీః॥ 


శ్లో; యావన్నెహ్రూ పండితో భారతీయం 

ధృత్వాభారం పాలయత్య స్మదాదీన్‌ 

తావత్సూర్డా సర్వ సస్యే స్ప్వతంటత్రా 

నిత్యోత్సాహా రాజతే భారతశ్రీః॥ 

ఆ ప్రాంతములో కుమారీ నిర్మలాదేవి యను గుజరాతి కన్యక యుండెడిది. 
ఆమె బ్రహ్మచారిణిగా నుండి హిందీ సంస్కృత సాహిత్యములోనే కాక వేదాన్లాది 
శాస్త్రములందును బరిశ్రమ యొనర్చి యనేక బిరుదముల సంపాదించినది. అప్పుడామె 
వయస్సు ఇరువదియైదు సంవత్సరములు. (బ్రహ్మశ్రీ జొన్నల కోటయ్య యను ధర్మపురి 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 71 


బ్రాహ్మణుని వలన నా విషయమును విని, వారి దర్శనమును జేయించుమని యనెనట. 
ఆ మరునాడతండు నన్ను తీసుక వెళ్ళెను. ఆమె ఎత్తు గాధీపై కూర్చుండి యున్నది. 
ఆ ముందు ఆమె తలిదండ్రులు, కొందటు స్త్రీలు ధర్మోపదేశముల వినుచున్నారు. 
నేను వ్రాసుకునిపోయిన ఆమె ప్రశంసారూపములు, నా పరిచయ రూపములైన 
కొన్ని శ్లోకములు చదివితిని. అందులో రెండు శ్లోకములు మాత్రమే జ్ఞాపకముగా 
నున్నవి. 


శ్లో సుకుమారీ కుమారీయం । నిర్మలా కర్మలాలసా 

ఆర్జయన్నైర్దరీం వాణీం । కథం ఘూర్జర కన్యకా॥ 
శ్లో; ఇతి సందిగ్ధ హృదయో । ద్రష్టుంత్వాం సముపాగతః 

అగ్రజో౭_హం కుమారీత్వం | నదోషో దర్శనే భవేత్‌ ॥ 

ఈ శ్లోకముల వినగానే నిర్మలాదేవి తన గాధీనుండి దిగి, నన్ను కూర్చుండ 
నియోగించి సంస్కృతములో “ఇదం స్థానం నాన్యేభ్యో విద్వద్య్యోదత్తమ్‌” (ఈ స్థానము 
రెండవ విద్వాంసుల కొసంగలేదు) అని యనెను. గాధీపై నేను గూర్చోగా తాను 
క్రింద కూర్చొని, తల్లిదండ్రులచే పండ్లు, పది రూపాయలుంచి సత్మరింపంజేసెను. 
పిదప గంట రెండు గంటలవజకు సంస్కృతములో ధారాళముగా మాట్లాడుచు 
తాను రచించిన హిందీ సంస్కృత కవితలను వినిపించెను. తరువాత యామె యనుజ్ఞ 
నొంది శ్రీ కోటయ్యగారితో కలసి నివాసమునకు వచ్చితిని. 


పనసవాడలో శ్రీ వేంకటేశ్వరాలయమును దర్శించుటకు వెళ్ళినప్పు డచ్చట 
శ్రీపెరుంబూదూరు కళాశాలలోం జదువుచున్న పూర్వ మిత్రు లనంతాచార్యులను 
వారు కలిసిరి. ఆ సమయమున శ్రీ ప్రతివాది భయంకరం గాధీ కృష్ణమాచార్యుల 
గారు వేంచేసి యుండిరి. వారిని దర్శించవలయునని కొన్ని ప్రశంసా శ్లోకముల 
వ్రాసి పంపితిని. వారు పడుకొని యున్నట్లు చెప్పంపిరి. మూడు రోజులు దర్శనము 
కాలేదు. ఆ తరువాత ఈ శ్లోకమును పంపితిని - 


శ్లో త్వద్దేవో వరదా దయార్ధ హృదయ ్రీవేంకటేశో౭_ ధవా 
నైవస్యాది హరంగరాడ విరతం శేషాహి నిద్రాపరః 
త్వత్సందర్భన కౌతుకస్య విదుష స్త్వ్వప్రాప్య ప్రత్యక్షతాం 
శ్రీకృష్ణార్య గురో! కిమర్భమధునా శేషేఐ_న్తరంగే స్థితః 


72 స్వీయ కవితానుజీవనము 


ఇది వినగానే యాతండు విడువడనుకున్నారోయేమో! యనంతాచార్లతోనే 
పదిహేను రూపాయలు, పండ్లను బంపి సుస్తుగా నున్నదని చెప్పంపిరి. 


ఈ విధముగా మూడు మాసములు పరేలు టాటా కాలనీలోంగల బావమజది 
యగు బి.ఎ. శ్రీనివాస్‌ యింటిలో గడపి, గీతా ప్రవచనముల వినిన యభిమాను 
లందజు రైల్వే స్టేషనులోం బుష్పమాలికల వేసి వీడుకొలుపంగా బయలుదేరి కొరుట్ల 
చేరితిని. 


57. వెదిరలో భగవద్విషయ కాలక్షేపము 


క్రీ.శ. 1958వ సంవత్సరమున వెదిరకు వెళ్ళితిని. అచ్చట శ్రీయుత చీటి 
హన్మంతరావుగారు తమ షష్టిపూర్తి యుత్సవమును జేసుకుని, భగవద్విషయమును 
సేవించవలయునను కోరికతో నుండిరి. నేను వెళ్లుటతోడనే సకుటుంబముగా వేంచేసి 
భగవద్విషయమును సాయించుండని నిర్బంధించిరి. అదే ప్రకారము వెడలి, మూడు 
మాసముల పదిహేను దినములుండి ఉదయము, మధ్యాహ్నము కాలక్షేపము 
నొనర్చుచు పూర్తి చేసితిని. ఇదువరలోం దమకు మంత్రార్ధము మొదలగు కొన్ని 
రహస్య గ్రంథముల సాయించిన గుమ్ములాపురం శిరశినహళ్‌ జగన్నాథాచార్యులకు 
భగవద్విషయ గ్రంథమును గొని యిచ్చి, తమతోపాటు భగవద్విషయమును సేవించు 
నట్లుంచుకొనిరి. శాత్తుమరోత్సవము నతి వైభవముగా నొనర్చి తమ సోదర 
కుటుంబములకు, తమ కుటుంబము - కొడుకులు, కోడండ్రు మొదలయినవారికి 
పంచసంస్మ్కారములం జేయించి శిష్యవర్గముగా నొనర్చిరి. 


58. శ్రీ సేనాపతిస్వామివారి పరమపదము 


శ్రీ సేనాపతిస్వామిగారు నే నెన్నిసార్లు కొరుట్లను విడిచిపోవలెనన్నను 
నిర్బంధించుచు తుదకు కొరుట్లను గాని, తమ సంస్థనుగాని విడువవద్దని యభయము 
దీసుకునిరి. ఆ తరువాత మూడు నాలుగు సంవత్సరములు వాతోపద్రవ బాధితులై 
క్రీ.శ. 1954కు సరియగు నందననామ సంవత్సర మాఘ బహుళ తృతీయనాడు 
పరమపదించిరి. 


59. శ్రీ సేనాపతిస్వామివారి దేవస్థానాభివృద్ధికై 
శ్రీశ్రీశ్రీ సంపత్కుమార యతిరాజ జియ్యర్‌ స్వామివారిని 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 73 


కొరుట్లకుం దెచ్చుట 


శ్రీయుత ఇటిక్యాల దొరగారు, శ్రీ చిన్నమెట్టుపల్లి మిరియాల నరసింగారావు 
దొరగారు, నేను కలసి శ్రీ సేనాపతిస్వామిగారి దేవస్థానాభివృద్ధికె శ్రీశ్రీశ్రీ సంపత్కుమార 
యతిరాజ జియ్యరు స్వామిగారిని కొరుట్లకుం దీసుక రావటానికై నిర్ణయించితిమి. 
మిగత శ్రీ ఉప్పల భూమయ్యగారు, నీలి గంగారాంగారు మొదలగు కమిటీ సభ్యు 
లంగీకరించిరి. కారును బంపి, వేంచేపించుకుని వచ్చి యొక తావున నుంచి, 
మఠమునకై ప్రయత్నించగా శ్రీ నరసింగారావు దొరగారు, శ్రీ ఇటిక్యాల దొరగారి 
సహాయమున నొక మఠ నిర్మాణము గావించి యందులో వారిని ప్రవెశపెట్టిరి. 


60. తిరుపతి తిరుమల దేవస్థానం కవి పండిత సన్మానము 


క్రీ.శ. 1955వ సంవత్సరమున, తిరుపతి తిరుమల దేవస్థానం వారు కవి 
పండిత సన్మానసభ నేర్చరచిరి. దానికి శతావధాని కాశీ కృష్ణాచార్యు లధ్యక్షులుగా 
నుండిరి. ఆహుతులైన తెలంగాణా ప్రాంతమువారు - బ్రహ్మశ్రీ కప్పగంతుల లక్ష్మణ 
శాస్త్రిగారు, శ్రీమాన్‌ దాశరథి కృష్ణమాచార్లుగారు, శ్రీ బి. రామరాజుగారు, 
శ్రీ సి. నారాయణరెడ్డిగారు, శ్రీమాన్‌ ఆచి నరసింహాచార్లుగారు, నేను వెళ్ళితిమి. 
అచ్చట మాకందటికి ప్రత్యేక భోజన - నివాస వసతులం గల్పించుటయు కాక 
శ్రీనివాసు నన్ని సమయములలో దర్శించుట కేర్పాటు చేసిరి. మూడు రోజులు సభ 
జరిగినది. కవులందజు తమ తమ కవితా విశేషములం బ్రదర్శించిరి. పండితులు 
మీమాంసా వేదాన్త విషయముల సంస్కృతములో నుపస్యసించిరి. నేను బౌద్ధ మతము 
తరువాత భగవచ్చంకరపాదుల నుండి యారంభమయి, శ్రీ భగవద్రామానుజ సిద్దాన్తము 
వణకు కలిగిన వైదిక మత వికాసమును గూర్చి సంస్కృతములో నుపన్యసించితిని. 
సభా సమాప్తినాడు భగవత్రసాదముతోంబాటు ఉలన్‌ శాలువాలు, సెకండ్‌క్లాస్‌ చార్జీలు 
సమర్పించి సత్మరించిరి. 


61. శ్రీ వేణుగోపాలస్వామి యుత్సవ విగ్రహ ప్రతిష్ట 


మద్రాసులోం జేయించిన శ్రీ భూదేవీ సహితమైన వేణుగోపాలస్వామి విగ్రహము 
వచ్చి, సికింద్రాబాదులో రంగనాయకుల సన్నిధిలో నుండెను. వాటిని ప్రతిష్టించుటకై 
శ్రీ ఇటిక్యాల దొరగారు, శ్రీ చిన్నమెట్టుపల్లి నరసింగారావుగారు విచారించి, శ్రీవిష్ణు 
యాగము, విగ్రహముల ప్రతిష్ట నేర్చరచి కార్యక్రమము జరుగుచుండెను. నేను వెళ్ళి 


74 స్వీయ కవితానుజీవనము 


సికింద్రాబాదులో వేణుగోపాలస్వామి - యుభయ నాచ్చియమారుల విగ్రహములకు 
వెండి కిరీటాది భూషణములం జేయించుకొని తీసుకవచ్చితిని. ప్రతిష్టాది కార్యము 
చక్కగా జరిగెను. 


62. వేంకటాచార్ల వివాహము 


(వ్రతీష్టా నందర్భమున శ్రీమాన్‌ ఆవునూరు - శ్రీపెరుంబూదూరు 
శ్రీనివాసాచార్యులు వచ్చి, తమ రెండవ కూతురైన సౌ॥ సుజాతను వేంకటాచార్యుల 
కిచ్చుటకుం బ్రయత్నించెను. తుదకు సంబంధము కుదిరి క్రీ.శ. 1955 మే 30వ 
తేదీన ఆవునూరిలో నతి వైభవముగా వివాహము జరిగినది. అప్పుడే వేంకటాచార్యులు 
మెట్రిక్‌ పరీక్షలో నుత్తీర్లు(డైనాడు. 


DD es 


683. క్షమామణి జననము 


అదే క్రీ.శ. 1955వ సంవత్సరము, డిశెంబర్‌ 5వ తేదీన క్షమామణి జన్మించెను. 
అప్పుడు నేను భాగవత సప్తాహ మొనర్చుచు, పురాణ కాలక్షేపాదులవలన కాలమును 
గడుపుచుంటిని. 


64. భారత (ప్రధాని 
(పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ గారికి కవితాంజలి సమర్పణ) 


నిజామాబాదులో క్రీ.శ.1956 మార్చి 4, 5, 6 తేదీలలో ఆల్‌ ఇండియా 
భారత సేవక్‌ సమాజ్‌ చతుర్ధ సమావేశము జరిగినది. అందులో 5, 6 తేదీలలో 
పండిత జవహర్‌లాల్‌ నెహ్రూగారు యాధ్యక్షత పదవి నలంకరించిరి. శ్రీయుత 
చౌటుపల్లి హన్మంతరెడ్డి ఆహ్వాన సంఘాధ్యక్షులుగా నుండి నన్నాహ్వానించిరి. వారి 
యనుమతమున సంస్కృతములోం దెనుగులోం గవితాంజలి వ్రాసి ముద్రించి, భారత 
ప్రధానిగారి కర్పించితిని. వాటిలోం కొన్నిటి నుదాహరణముగా నిచ్చట వ్రాయు 
చున్నాను. 


(1 శో; ప్రణవోయథా (త్రివర్ణః | కేతుర్భారత పారజన జీవాతుః 
జయతు సదా సుఖహేతుః | భారతమాతుః ప్రజానేతుః ॥ 
(1) త్రివర్ణః = మూడక్షరములు - మూడు రంగులు. 


శో! నెహ్రూ పండిత నేత్రపద్మ యుగళే । నిత్యం వసంత్యారమా 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 75 


గీ॥ 


Gl 


చ॥ 


76 


వాణ్యౌ నూనమతస్సదా భరత । భూ(్రేయో విధాస్యత్యసౌ 
యంయంపశ్యతి దేశమార్ధ కృపయా । దృష్ట్యానరీనృత్యతే 
లక్ష్మీస్తత్ర విలాసహాస మహతీ | గాయత్యసౌ భారతీ ॥ 
తేజోరాశిం నిర్మలంచాప్యనర్హం 

ధీరం నెహ్రూ పండితామాత్య రత్నమ్‌ 

లబ్బాసేయం సార్థకా రత్నగర్భా 

ధన్యాః పౌరా స్తత్మృపా పాత్రభూతాః ॥ 


తెలిపినాడవు దేశ । దేశాలలోపల 
భారతీయుల శాన్ని | వజమహిమ 
నిలిపినాడవు కదా? - నీవు పెద్దలనాటి 
భారత సౌభాగ్య । వైభవంబు 
కలిపినాడవు లోక । కల్యాణమునకయి 
సకల విదేశ రా । జ్యముల మైత్రి 
సలిపినాడవు జన । సౌఖ్యకరంబగు 
పంచ వార్షిక కార్య । పద్ధతులను 


భళిర? నీవంటి నాయక । వరునిగన్న 
భరతమాత యెంత యదృష్ట - వంతురాలు 
మనుము నూరేండ్లు భారత | మంత్రివగుచు 
నెహ్రు పండితవర్య ని । ర్నిద్ర ధైర్య ॥ 


చూచినయంతమాత్రమునం । జూడ్ముల శాన్తి రసంబు లొల్కునీ 
యోచనలోన భారత మ । హోదయమే పొడకట్టుచుండు నీ 
సూచనలోనె సర్వము సు । సూత్రమగున్‌ తలి యెట్టి నోములన్‌ 
నోచినదయ్య యింత సుగు | ణుండవు గల్లగ నెహ్రూ పండితా! ॥ 


జలనిధివోలె నీ ప్రజలు ।; చయ్యనపొంగుచు నింగినంటగా 
నలజడిం గల్లజేసిన మ । హత్తరమౌ భవదీయ శాన్తియన్‌ 
చెలియలు కట్టదాటరు వి । చిత్రమదేమిటో క్రూరులైన నీ 
పలుకులు విన్నయంతం దల | వంచుదురందజు మంత్రిశేఖరా! 


స్వీయ కవితానుజీవనము 


చ॥ 


చ॥ 


ell 


ell 


కలవరమొంది మీ మహిమం । గానక వైరులు భారతావనీ 
తలమున యుద్ధవహ్న లగ। దల్చి రగుల్మొనంజేయ శాంతితో 
వలంగొని యించుకంతయు త్రి | వర్ణ పతాకపు చల్లనైన గా 
గాడ్పుల నటవీవ చల్లంబడి | పోవును భారత మంత్రిశేఖరా! 


కులమత భఖేదభావములం । (గుంకిన శ్రీభరతాంబనేడు మీ 
పలుకుల గౌరవంబున వి । పక్ష జయంబునుగాంచి ధీరయై 
తలంబయి కెత్తె నింక నిది | తప్పక బంగరుపంట భూమియె 
కలకలలాడు మీ కరుణ । కల్లిన భారత మంత్రిశేఖరా! 


వేలజనంబు బుజ్జిలను । విప్పుచు సూక్ష్మము నిర్ణయించినన్‌ 
లీలగ నొక్కరుండవు గ । ణింపకం బల్మినదాని సాటిరా 
జాలదు బ్రహ్మ యెంత సువి | శాలమనంబును భారతాంబకున్‌ 
మేలొనరింప నీకొసంగె । నిక్కము భారత మంత్రిశేఖరా! 


శాంతికి రాజ్యనీతికిని । సాగదు పొత్తని సన్యసించి వి 
శ్రాంతిగం గానలోందపము । సల్పిన బుద్దుడు నీకు సాటియే 
శాంతియుతంబుగాం (బ్రజల । చక్కగ నేలుచు కీర్తి దేశ దే 
శాంతరమందు నిల్పితి వ । యారె? సుభారతమంత్రిశేఖరా! 
65. కొరుట్లలో నుభయ వేదాన్త సంస్కృత పాఠశాల 
ప్రధానాధ్యాపకత్వము 


ఆ సమయమున హైద్రాఆదు రాష్టముగానే యుండెను. గౌరవనీయులైన బి. 


రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రిత్వకాలము. వారు కొరుట్లకు వచ్చి, శ్రీ సేనాపతి 
స్వామిగారొనర్చిన పాఠశాలా భవనాదులం దిలకించి పాఠశాలా పునరుద్ధరణకై 
సంకల్పించిరి. తర్వాత దేవాదాయ ధర్మాదాయ మంత్రిగానున్న శ్రీ వేంకట రంగారెడ్డి 
గారు మజియు ముగ్గురు మంత్రులు - తిరుపతి దేవస్థానం అన్నారావు మొదలైనవారు 
వచ్చి పాఠశాలా ప్రారంభోత్సవ మొనర్చిరి. ఆనాటి వైభవము నంతటిని శ్రీ చిన్న 
మెట్టుపల్లి నరసింగారావుగారు, శ్రీ ఇటిక్యాల దొరగారి యాజ్ఞచే సక్రమముగా 
నిర్వర్తించిరి. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 77 


ఆపైన శ్రీమాన్‌ సౌందరరాజన్‌గారి కార్యదర్శిత్వమున కౌన్సిల్‌ ఏర్పడి, దాని 
ద్వారా కొరుట్లలో, వేములవాడలో, ధర్మపురిలోం బాఠశాలలు జరుగుచుండెను. నేను 
కొరుట్ల పాఠశాలా ప్రధానాధ్యాపకునిగా నుంటిని. మొదటి సంవత్సరము నెలకు 
వంద రూపాయల వేతనమిచ్చిరి. రెండవ సంవత్సరము నుండి వంద యరువై వేతన 
మేర్పాటుం జేసిరి. 


66. ఆంధ్రప్రదేశావతరణము 


క్రీ.శ. 1956 నవంబర్‌ మొదటి తేదీన యాంధ్రప్రదేశావతరణము జరిగెను. 
అప్పుడు కొరుట్లలోం జరిగిన సభలోం జదివిన పద్యములు - 


సీ, ఆంధ్రుల హృదయాల । నమరి కన్నులం గప్పు 

చిమ్మచీకటులెల్ల | చెదరిపోయె 

ఆంధ్ర సారస్వతో । ద్యాన సీమల గాడు 
కమ్మని తావులం | గలయవీచె 

ఆంధ కవీంద్ర శు । కాళి మంజుల సుప్ర 
భాత గీతంబులం | బాదందొడంగె 

ఆంధ్ర సర్వస్వంబు | నపహరించిన చోర 
బాధలు నేటితో | బాసిపోయె 


గీ వరుసగా సన్న నెలవంక । వంగిపోయె 
భాగ్యనగరోదయాద్రి సౌ। భాగ్య కళల 
సరగ నాంధ్రప్రదేశ భా । స్మరుండు బొడమె 
తలను బైకెత్తి మొక్కుమో । తెలుగుటేడ ! 


బీ ముక్కోటి యాంధ్రుల | మురిపంబులకు మూట 

కొమరారు మన గోల । కొండకోట 

ఆంధ్ర స్వతంత్ర । కడ్డులేదను తీరు 
చారుమినారు చైం । జాచికోరు 

కృష్ణ రాయలనాటి కీర్తిని । బ్రవహించు 
నేడని ముచుకుంద । నీరుపాటు 

కాకతీయులనాటి | కళలం బెంపొందింతు 
నను మన విశ్వ వి । ద్యాలయంబు 


78 స్వీయ కవితానుజీవనము 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


మురయు మీ నవంబరు । మొదటి దినము 
సుప్రభాత మొనర్చిన శుభ దినంబు 
ఆకసమునిండ యెగిరె నీ | యాంధ్రజండ 
మేలుకొనివేయు యాంధ్రుడా! పూలదండ! 


పరదేశవాసుల బానిసత్వము కొంత 
కాలంబు నిన్నెడ | గాగంజేసె 
భారత స్వాతంత్ర్య | బానిసత్వము కొంత 
తడవు నీ మానస | మడలంజేసె 
ఆంధ్ర రాష్ట్రము తుద | కబ్బిన మణీకొంత 
భాగంబుకై తాప - పడగవలసె 
ఆంధ్ర తెలంగాణ | యను భేద మొకకొంత 


సమయంబు నీ హృద | యమును జీల్చె 


అన్ని గండాలు పాసెనో | యాంధ్రవీర! 
కాళరాత్రులు నేటితో | గడచిపోయె 
నిశ్చలుండవయ్యు నీకీర్తి | నిలుపుకొనుము 
ధైర్యమునుబూని యాచంద్ర । తారకంబు ॥ 


లేవుమోయాంధ్ర! దీ । పావళీ దినంబు 
శూన్య హృదయాల స్నేహంబు । సొరగంబోసి 
వేల విజ్ఞాన కళికల । వెలుగంజేసి 
యాంధ్రమాతకు మంగళ । హారతులిడు ॥ 


హ్యాటు బూటులతోం గొన్ని । యబద్ధములను 
పున్న టోపీలతో మటి । కొన్ని యేండ్లు 

రూపు సెడితివి యాంధ్ర నీ । రూపు వేరు 
వచ్చె స్వాతంత్ర్య దినము నీ । భాగ్యమునను ॥ 
పోయె కష్టాలు న్స్‌ పూర్వ । పుణ్యమునను 
వేషభాషలు నీకును । వేరుకలవు 
తెలుసుకొనుమయ్య నీవంక । తిరిగి చూచి 
వెలయు విజ్ఞాన దీపాల వెలుగులోన ॥ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


79 


67. శ్రీనివాసమూర్తి జననము 


క్రీ.శ. 1957 జనవరి 19వ తేదీన శ్రీనివాసమూర్తి జనించెను. పాఠశాల 
ముప్పైయైదుగురు విద్యార్థులతోను, ముగ్గురుపాధ్యాయులు - ఇంగ్లీషు, లెక్కలు చెప్పే 
టీచరుతో చక్కగాం జరుగుచెండెడిది. రెండవ సంవత్సరమునుండి ప్రతి సంవత్సరము 
కొందజు విద్యార్థులు ఎంట్రన్సు పరీక్షలో నుత్తీర్దులగుచుందడిరి. 


68. కొరుట్లలో గృహ నిర్మాణ ప్రయత్నము 


శ్రీ సేనాపతిస్వామి వారి కభయ మిచ్చిననుండి లింగాపురములో గృహమున్నను 
కొరుట్లలోనే స్థిర నివాస మొనర్చుకునవలయునని నిశ్చయించుకుంటిని. గ్రామ 
ప్రముఖులు నేనిక్కడినుండి వెళ్లుటకు సమ్మతించలేదు. గృహ నిర్మాణమునకు స్థలము 
కావలసి వచ్చినది. అప్పటి మున్సిపాలిటీ వారు పాఠశాల ముందరి స్థలమును గృహ 
నిర్మాణమున కనుమతి నొసంగినను అది వివాదాస్పదమై తొందరగా స్వాధీనమయ్యేట్టు 
కనంబడలేదు. అప్పుడు నాకుం బరమ మిత్రులైన శ్రీయుత చిన్న మెట్టుపల్లి 
నరసింగారావు దొరగారు అంతకు బూర్వమే శ్రీయుత ఉప్పలపు భూమయ్య సేటు 
గారు తీసుకుని పెట్టుకున్న రథాల వంపులోని యెదు గుంటల భూమిని వారు 
గతించినాంక వారి కుమారుడగు, శ్రీయుత ఉప్పలపు గంగారాం సేటుచే వారు 
కొన్ని మూడువందల రూపాయలకే యిప్పించిరి. అందులో గృహ నిర్మాణ 
మారంభించితిని. శ్రీమతి సౌ॥ ఆనందమ్మ పురుషకార మొనర్చి తమ వియ్యంపుండగు 
- యామాపురం కలుకుంట్ల వేంకట నరసింగారావు గారి వలన 40 దూలములు 
రెండు వందల వాసము లిప్పించిరి. శ్రీ చిన్నమెట్టుపల్లి నరసింగారావు దొరగా 
రచ్చటచ్చట కజ్బల సహాయమునకు చేయించిరి. ప్రాంతీయులు, అభిమానులు 
వారివారికిందోచిన కొలది ద్రవ్య సహాయ మొనర్చిరి. అది క్రమక్రమముగా నిర్మింప 
బడుతు 1960 సంవత్సరము వజకుం (బ్రవేశార్హముగాం బూర్తియయ్యెను. శిష్యవర్ణము 
వచ్చి గృహ ట్రవేశమును గావింపంజేసిరి. 


69. తిరుమలలో అఖిల భారత విద్వత్సభా సన్మానము 


క్రీ.శ. 1960 సంవత్సరమున తిరుమలలో శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక 
శృంగేరీ పీఠాధీశ్వరుల యాజమాన్యమున నఖీలభారత విద్వత్సభ ఆరంభమయ్యెను. 
దాని కాహ్వానింపంబడి వెళ్ళితిని. 


80 స్వీయ కవితానుజీవనము 


అచ్చటికి నుత్తరాది దేశమునుండి, యాంధ్రదేశము నుండియు శాస్తపండితులు 
వచ్చిరి. కలకత్తానుండి శ్రీ వేదాన్నాచార్యులు రచించిన శతదూషణికి ఖండనగా 
శతభూషణి యను గ్రంథము వ్రాసిన మహామహోపాధ్యాయ అనంత కృష్ణశాస్త్రి వచ్చి 
యుండెను. కాంచీ మహావిద్వాన్‌ ప్రతివాది భయంకరం అజ్ఞంగరాచార్య స్వామిగారు 
వేంచేసి యుండిరి. అందులో నేను జన్మాధ్యధికరణ విమర్శను గూర్చి 
యుపన్యసించితిని. దాని మంగళాచార శ్లోక మియ్యది - తేది 10-12-1960. 


శ్లో తత్తధ్యాన వశీకృతేన మనసా తం నిర్గుణం సద్దుణం 
భిన్నా భిన్న మభిన్న మతియే పశ్యంతి పశ్యంతుతే 
ఆస్మాకంతు సదావిలోచన చమత్మారాయభూయాచ్చి రం 
ప్రత్యక్షం వృషళైలమూర్ణ్ని నిగమాంతైక వేద్యం మహః 
ఆ సభానంతరము 116 రూప్యములు, సెకండు క్లాసు చార్జీలిచ్చి సత్మరించిరి. 
70. ఆంధ్ర ప్రభుత్వ బహుమతి 


జిల్లావారిగా నాంధ్ర ప్రభుత్వ మొనరించిన 116 రూపాయలు, శాలువ, 
కరీంనగర్‌ డి.ఇ.ఓ.ద్వారా బహూకరింపంబడినది. 


71. శ్రీ ధర్మపురి నరసింహస్వామి, వేణుగోపాలస్వామి 
సుప్రభాత స్తుతి ప్రపత్తి మంగళాశాసనముల వ్రాయుట 


క్రీ.శ. 1962లో జగిత్యాల శ్రీమాన్‌ సముద్రాల లక్ష్మీనారాయణాచార్ల 
ప్రోత్సాహము వలన - శ్రీ ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, వేణుగోపాలస్వామి 
సుప్రభాతములు - స్తుతి, ప్రపత్తి, మంగళాశాసనము, మేలుకొలుపులు వ్రాసితిని. 
వాటిని ప్రయత్నించి శ్రీ లక్ష్మీనారాయణాచార్లే ముద్రింపించి ప్రకటించెను. ధర్మపురిలో 
నావిష్మరణయై దేవస్థానమునుండి సత్మారము లభించినది. 


72. స్తుతి గీతముల వ్రాయుట 


“స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థ సుదుర్రహమ్‌” అనునట్లు మన 
పూర్వాచార్యులు సుదుర్టహమైన వేదాన్లార్థము నీ లోకమం దాస్వాదించవలయునని 
స్తోత్రముల రూపముగా వ్రాసిరి. అవియు సంస్కృతములో గఠిన శైలిలో 
నున్నందువలన నందజీకి సుదుర్రహములే యయ్యెను. అందువలన మన యాంధ్ర 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 81 


సోదర సోదరీమణులెల్లరు సులభముగా నాస్వాదించుటకై స్తుతిగీతములను పేరుతో 
నప్పుడప్పుడు స్తోత్రములను సులభశైలి తేట గీతి పద్యములలో ననువదించితిని. 
ఆళ్వారాదులలో నొకరైన కుశశేఖరాళ్వారులు ప్రసాదించిన - ముకుందమాల - 
మొదట ననువదించితిని. “ఆలాపనం ప్రతిదినం కురుమే ముకుంద” 
“ముకుందమూర్షా” అని యొక శ్లోకమునకు చివరయందు మటియొక శ్లోకమున 
కాదియందును ముకుంద శబ్ద ముండుటవలన “ముకుందమాల” యని పేరు పెట్టం 
బడినది. దానికన్న ప్రతి గీతపద్యాంతమున ముకుంద యను పదము మకుటముగా 
నుండిన ముకుందమాల యను నామము సార్థకమగునని తలంచంబడినది. మజియు 
సంస్కృత శ్లోకమెంత పెద్ద వృత్తమైనను దాని భావము తేటగీతిలో నొనర్చి ప్రాయం 
బడినది. ఉదాహరణము - 


శ్లో; నాస్థాధర్మే నవసునిచయే నైవకామోపభోగే 
యద్యద్భవ్యం భవతు భగవన్‌? పూర్వ కర్మానురూపమ్‌ 
ఏతట్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఐ_పి 
త్వత్సాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తిరస్తు ॥ 
(అనువాద గీతము) 


గీ! ధర్మ కామార్థముల నాశ । తగిలిలేదు 
కలుగునది కాని నాపూర్వ । కర్మ నియతి 
ఏను ప్రార్థించు బహుమత । మిదియె భవభ 
వముల నిశ్చల భక్తిని | ల్పుము ముకుంద॥ 


శ్లో॥ దివివా భువివా మమాస్తు వాసో 
నరకేవా నరకాంతక ప్రకామమ్‌ 
అవధీరిత శారదారవిందౌ 
చరణౌతే మరణే౭ పి చింతయామి॥ 


గీ; నాదు వాసంబు స్వర్గభూ | నరకములను 
బూని యేదైన సంతోష - మేను నీదు 
శారదాంబుజములంబోలు | చరణయుగము 
మరణమందునం జింతింతు | మది ముకుంద । 


82 స్వీయ కవితానుజీవనము 


శో 


గీ॥ 


మాద్రాక్షం క్షీణపుణ్యాన్‌ క్షణమపి భవతో భక్తిహీనాన్‌ పదాబ్జే 
మాశ్రౌషం శ్రావ్యబద్ధం తవచరిత మపాశ్యాన్యధాఖ్యాన జాతమ్‌ 
మాస్మార్షం మాధవ! త్వామపి భువనపతే! చేతసాపహ్నువానాం 
మాభూమంత్వత్సపర్యా వ్యతికరరహితో జన్మజన్మాంతరేల_పి 
బత్తి లేనట్టివారి క | న్నెత్తి చూడ 

త్వచ్చరిత్రలు కాని శ్రా | వ్యముల వినను 

నీ స్మరణ లేనివారల 1 నే స్మరింప 

ప్రతిభవము నీదు సేవ కా । వలె ముకుంద! 


ఇటులనే ప్రతి స్తోత్రములో నవి యెంత పెద్ద వృత్తములైనను వాటి భావము తేటగీతిలో 
నిమిడింపంబడినది. ఇదియే వీటికిగల విశేషము. భక్తి ప్రధానమైన ముకుందమాల 
గీతముల వ్రాసిన పిదప ప్రపత్తిపరమైన శ్రీ యామునాచార్యుల వారిచేం బ్రసాదింపం 
బడిన స్తోత్రరత్న గీతముల వ్రాసితిని. వాటిలో రెండుదహరించి చూపెదను. 


శో 


గీ॥ 


గీ॥ 


మాతా పితా యువతయ న్తనయా విభూతిః 
సర్వంయదేవ నియమేన మదన్వయానామ్‌ 
అద్యస్యనః కులపతే ర్వకుళాభిరామం 
శ్రీమత్తదం[ఘ్రి యుగళం ప్రణమామి మూర్షా। 


తల్లి దండ్రియు వనితలు |; తనయులు సిరి 
సర్వమెయ్యది మద్వంశ | సంభవులకు 
నట్టి మత్ములపతి వకు । ళాభిరామ 

మైన శ్రీపాదములకు జో | హారులిడుదు ॥ 


నావేక్షసేయది తతో భువనాన్యమూని 
నాలం(ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తిః 

ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతోః 
స్వామిన్‌! న చిత్ర మిదమాగ్రిత వత్సలత్వమ్‌॥। 
నీ కటాక్షములేక నీ | లోకచయము 
నిలువజాలదు కదలిక । కలుగుటెట్లు 

సకల మీవిధి ప్రేమించు | స్వామి నీకు 
శ్రితులపై వత్సలత్వ మ । చ్చెరువు కాదు ॥ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 83 


ఆ తరువాత పంచమోపాయమైన యాచార్య నిష్టను బ్రతిపాదించుచున్న 
శ్రీ యతీంద్ర ప్రవణులను వరవర మునిచేం బ్రసాదింపంబడిన యతిరాజ వింశతి 
గీతముల వ్రాసితిని. వీటిలో రెండుదాహరణములం జూపెదను - 


శ్లో; అల్పాపిమేన భవదీయ పదాబ్ద భక్తిః 
శబ్దాది భోగరుచిరన్వహ మేధతేహ 
మత్సాపమేవ నిదాన మముష్యనాన్యత్‌ 
తద్వారయార్య! యతిరాజ! దయైకసింథో! 

గీ; _ అల్బముగలేదు నీ చర । ణాబ్ద భక్తి 
పెరుగుచుండెను శబ్దాది | విషయవాంఛ 
దీని మూలము నా పాప । మేనుదాని 
నవలంద్రోయుము నీవ ద । యాసముద్ర! 


శ్లో; హాహన్తహన్త్న మనసా క్రియయాచ వాచా 
యో౭_హం చరామి సతతం త్రివిధాపచారాన్‌ 
సోల_ హం తవా ప్రియకరః ప్రియ కృద్వ దేవ 
కాలంనయామి యతిరాజ! తతోల_ స్మిమూర్ధః॥ 


గీ; బాపురే? మానసక్రియా | భాషణముల 
సతము జేతును (్రివిధాప | చారములను 
ప్రియుండం గాకున్న నీకు నే । ప్రియునివలెనె 
గడుపుచుంటిని తతిని మూ । ర్థుండ యతీంద్ర! 


ఈ స్తుతి గీతముల నొక సంపుటముగా నేర్పరచితిని. ఇది సిద్ధిపేటలో శ్రీమాన్‌ 
వేముగంటి నరసింహాచార్ల యధ్యక్షతలో నున్న సాహితీ వికాస మండలివారిచే 
ముద్రింపంబడి బ్రహ్మశ్రీ శ్రీ దివాకర్ల వేంకటావధానిగారి కరకమలములచే సిద్ధిపేటలో 
నావిష్మరింపంబడినది. దీనికి సహాయకులు, కరీంనగరము దగ్గరలోని వెదిర లొంకల 
జగన్నాథము, మార్కెటుద్యోగిగారు - ఇది స్తుతి గీతముల ప్రథమ భాగము. 


(స్తుతి గీతముల ద్వితీయ భాగము) 
పూర్వాచార్య శ్రీసూక్తులలో శ్రీ భట్టర్‌ సూక్తి జటిలము - భావ గాంభీర్యయుతము. 
అందులో శ్రీ రంగరాజ స్తవము - శ్రుత్యర్థ శ్రీభాష్యార్థ సంగ్రహము. పూర్వోత్తర 


84 స్వీయ కవితానుజీవనము 


శతకములను తేటగీతములలోనే యనువదించితిని. వాటిలో నుత్తర శతకములో 
నొక యుదాహరణ - 


శ్లో; హర్తుం తమ స్సదసతీచ వివేక్తుమీశో 
మానం ప్రదీప మివ కారుణుకోదదాతి 
తేనావలోక్య కృతినః పరిభుంజతేతం 
తతైవకేచ చపలాశ్ళలభీభవన్తి ॥ 


గీ; మంచిచెడ్డలు తెలియ త । మంబు తొలంగ 
దివ్వెవలె వేదమిడు దయా । ధీనుడీశుం 
డందుచేం గొందజతనినే | యనుభవింత్రు 
కొందజందున మిడతలై | కుందుచుంద్రు ॥ 


అటులనే వారి శ్రీ సూక్తిలోని శ్రీ గుణ రత్నకోశ గీతముల వ్రాసితిని. దానిలో నొక 
యుదాహరణము - 


శ్లో; ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ 
నిర్వాహ కోరకితనేమ కటాక్షలీలామ్‌ 
శ్రీరంగ హర్య తల మంగళ దీపరేఖాం 
శ్రీరంగరాజ మహిషీం శ్రియమా(శియామః॥ 


గీ; సకలలోకోదయావన । స్థాపనముల 
సుంత చిగురు మొగ్గల నిడు | చూపులలర 
రంగరాట్సాధ మంగళ । రత్నదీప 
రేఖయగు రంగమహిపషిని । శ్రీని కొలతు ॥ 


దాని తరువాత శ్రీ యామునాచార్యులు ప్రసాదించిన కాన్లా స్తోత్ర గీతముల 
వ్రాసితిని. వాటిలో నొక యుదాహరణ - 


శ్లో కాన్తస్తే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాసనం వాహనం 
వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహినీ 
బ్రహ్మేశాది సురవ్రజస్తత ఇత స్త్వద్దాస దాసీగణాః 


శ్రీరిత్యే వచనామతే భగవతి! బ్రూమఃకథంత్వాంవయమ్‌ 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 8ిర్‌ 


గీ విభుండు పురుషోత్తముడు ఫణి - పీట సెజ్జ 
వాహనము వేదమయ ఖగ । వరుడు మాయ 
జగము మోహించు తెజ దాస | జనము సురలు 
సిరివి భగవతి! యికనేమి । చెప్పగలము ॥ 


ఇటుల శ్రీ రంగరాజ స్తవ పూర్వోత్తర శతక గీతములు, శ్రీ గుణరత్నకోశ గీతములు, 
కాన్తాస్తోత్ర గీతములు కలిపి స్తుతి గీతముల ద్వితీయ భాగముగా నేర్పరుచంబడినది. 


ఇది కరీంనగరం జిల్లాలోని మొగిలిపాలెం - కీ॥శే॥ శ్రీయుత పిన్నింటి వేంకట 
రమణారెడ్డి పరమపదోత్సవ సందర్భమున వారి ధర్మపత్నియగు, శ్రీమతి రాధమ్మ 
దొరుసానిగారి యాజ్ఞానుసారము, కుమారులగు - శ్రీయుత మురారిరెడ్డి, వేంకట 
కృష్ణారెడ్డిగారలు తమ తండ్రిగారి స్మారకముగా సమర్పించిన ద్రవ్య సహాయముతో 
ముద్రింపంబడి వెల్లడింపబడినది. 


(పంచస్తవ గీతములు) 


శ్రీ భగవద్భాష్యకారుల ప్రియశిష్యులగు శ్రీ కూరత్తాళ్వాన్‌ వేదాన్హార్థ గర్భితములై 
కావ్య సంపత్తితో, వర్ణణా విశేషములతో విరాజిల్లుచున్న పంచస్తవమను పేరుతో 
నైదుస్తవముల వ్రాసిరి. 1) వైకుంఠ స్తవము; 2) అతిమానుష స్తవము; 3) సుందర 
బాహు స్తవము; 4) వరదరాజ స్తవము; 5) శ్రీస్తవము. వీటిని తెలుగు గీతములలో 
ననువదించి, వీటిలో ముద్రణా సౌకర్యమునకై వైకుంఠ స్తవ గీతములు, అతిమానుష 
స్తవ గీతములు, శ్రీస్తవ గీతముల నొకచోటం జేర్చి తత్తృతీయ భాగములో నొక 
భాగముగా - సుందర రాజస్తవ గీతములు, వరదరాజ స్తవ గీతములు, శ్రీ కాంచీ 
పూర్ణులు ప్రసాదించిన దేవరాజ స్తవ గీతములు కలిపి యొక భాగముగా నేర్చరచితిని. 
వాటిలో వైకుంఠ స్తవ గీతములు, అతిమానుష స్తవ గీతములు, శ్రీస్తవ గీతములు 
కల భాగమును కరీంనగరం జిల్లాలోని నరసింగాపురములో నుండిన శ్రీయుత మేన్నేని 
అచ్చుతరావుగారి ద్రవ్య సహాయమున ముద్రించి ప్రకటించితిని. 


శో అమ్నాయమూర్ధ నిచ మూర్దనిచోర్జ్వ పుంసాం 
యద్దామ వైష్ణవ మభీక్టతరంచకాస్తి 
తన్మాదృశా మపిచ గోచరమేతివాచో 
మన్యే తదీయ మిదమాశ్రిత వత్సలత్వమ్‌!। 


86 స్వీయ కవితానుజీవనము 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


వేదపూర్వార్య శిరముల । వెలుంగుచున్న 
వైష్టవజ్యోతి యిపుడు మా । వంటివారి 
పలుకులకు గోచరంబౌటం | దలప నదియు 
పరుని యాశ్రిత వాత్సల్య । వైభవంబె ॥ 


(అతిమానుష స్తవము) 


శ్రేయఃకిరన్లు కిరణాశ్చరణారవింద 
నిష్యన్తమాన మకరన్ష రసౌఘదేశ్యాః 
తజ్ఞాశ్రుతేర్మధున ఉత్స ఇతి ప్రతీతా 
మాంగల్య రంగ నిలయస్య పరస్యధామ్నః I 
అడుగు తామెర తేనియల్‌ | వెడలురీతి 
శ్రుతియు మధురాధర పదమున । జూపునట్టి 
మంగళావహ రంగస్థ | మహితధామ 
చరణ కిరణముల్‌ శ్రేయ | మొసంగుగాత! 

(శ్రీస్తవము) 
దేవి! త్వన్మహిమావధిర్న హరిణా నాపిత్వయాశ్రూయతే 
యద్యప్యేవ మథాపినైవ యువయో స్సర్వజ్ఞతా హీయతే 
యన్నాస్యేవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయావిదుః 
వ్యోమాభోజమిదం తయాకిలవదన్‌ భ్రాంతో౭ య మిత్యుచ్చతే।। 
దేవి! త్వన్మహిమావధి దేవదేవు 
నకును నీకును దెలియ ద | నంతమగుట 


లేక తెలియమి సర్వజ్ఞ | లీలయగును 
ఖనుమమును జూతునన వెట్టి | కలదటండు ॥ 


(స్తుతి గీతముల మూడవ భాగములో రెండవ భాగము) 


సుందరబాహుస్తవ గీతములు, వరదరాజస్తవ గీతములు, దేవరాజస్తవ గీతములు 


కల భాగమును - కరీంనగరము ప్రాంతంలోని యెల్లాపురములో నివసించుచున్న 
శ్రీయుత కానుగంటి లింగారావు ద్రవ్య సహాయమున ముద్రించి ప్రకటించితిని. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 87 


గీ॥ 


గ్‌ 


గీ॥ 


88 


(సుందర బాహుస్తవము) 


యత్తుంగ శృంగ వినిషంగి సురాంగనానాం 
న్యస్తోర్ట్యపుం్రడ ముఖమండన మండితానామ్‌ 
దర్పణ్య భూద్ధృ్రత మపాబ్మ శశాంకపృష్టం 
తద్దామ సుందర భుజస్య మహాన్‌ వనాద్రిః ॥ 
ముద్దమోమునం దిలకంబు | ముచ్చటింప 
తుంగశిఖరాధిరూఢ దే | వాంగనలకు 
నమల శశిపృష్టమద్దమౌ | యడవికొండ 
సుందరాయత భుజునకు | మందిరంబు ॥ 


(వరదరాజ స్తవము) 
నిరవధిషు కృతేషు చాగస్స్వహో 
మతిరను శయనీ యది స్యాత్తతః 
వరద! హిదయసే నసంశయే మహే 
నిరనుశయధియో హతాహైవయమ్‌ ॥ 


అవధిలేనట్టి పాపంబు । లన్ని చేసి 

పిదప ననుతాపమున్న చో । వదలలేక 
దయనొనర్తువు దేవ! ని । శృయముకాని 
అనుశయము లేక చెడిపోతి । మయ్య వరద! 


(దేవరాజ స్తవము) 


నిందితాచార కరణం 
నివృత్తం కృత్యకర్శణః 
పాపీయాంస మమర్యాదం 
పాహిమాం వరద! ప్రభో! 


నిందితాచారములంజేతు । నియతకర్మ 
ముల నొనర్చను పాపిని | వలసినట్టు 
లుండి మర్యాదలేనట్టి | మొండివాడ 

నైన నన్నివ్లు రక్షింపు | మయ్య వరద! 


స్వీయ కవితానుజీవనము 


73. రమామణి వివాహము - నరసింహమూర్తి యుపనయనము 


క్రీ.శ. 1968వ సంవత్సరమున మే 5వ తేదీన నా కూతురగు రమామణి 
వివాహ మొనర్చవలయునని ప్రయత్నించగా, శ్రీమాన్‌ అరమూరు గోవర్థన 
కృష్ణమాచార్యుల గారి చతుర్ధ పుత్రుండగు, శ్రీమాన్‌ రంగాచార్యులతో సంబంధము 
కుదిరి వివాహ మొనర్చితిని. అదే సమయమున నరసింహమూర్తికి నుపనయన 
సంస్కార మొనర్చితిని. 


74. సంపత్ముమార సంభవ కావ్య నిర్మాణము 


క్రీ.శ. 1963వ సంవత్సరమున సంత్ముమార సంభవ కావ్యమును వ్రాసితిని 
దీనిలో నాలుగు సర్గలు కలవు. వాటిలో శ్రీ యాదవాద్రి (మేలుకోట) వైభవము, 
శ్రీ రామానుజార్యుల ఢిల్లీ వైభవము వర్ణింపబడినది. సంస్కృత మహాకావ్య సంపదతో 
విరాజిల్లినది. 


75. మనోజ విజయభాణ రచన పూర్తి 


సంపత్ముమార సంభవ కావ్యమును వ్రాసిన పిదప పూర్వము నేను పదియాటు 
సంవత్సరముల వయస్సులో నుండగ మొదట వ్రాయ మొదలుపెట్టిన మనోజ విజయ 
భాణమును పూర్వ శ్లోకములం గొన్నింటిని స్మరించి మిగతా వాటిని రచించి 
[గ్రంథమును బూర్తిం జేసితిని. అరువై సంవత్సరపు వయస్సులో బూర్తి చేయం 
బడినది. పరమ పూజ్యురాలగు మా మాతృదేవియైన శ్రీమతి రంగమ్మగారి వయస్సు 
నూరు సంవత్సరములు దాటువరకు విజ్ఞాన కళలతో వెలుగొంది, క్రీ.శ. 1967కి 
సరియగు ప్రవంగనామ సంవత్సరాషాఢ బహుళ నవమినాడు పరమపదించుటచే 
వారి స్మరణకై సంపత్ముమార సంభవమును వారికి కృతి యొసంగంబడినది. 


తరువాత జ్యేష్ట పుత్రుని కనిష్ట పుత్రుండగు బండలింగాపురం గోవిందుల 
రంగాచార్యులను ఆయుర్వేద కళాశాల ముభ్యోపాధ్యాయులచే ముద్రింపంబడి 


(ప్రకాశింపంబడినది. 
76. ఉభయ వేదాన్త విద్వాన్‌ బిరుద ప్రాప్తి 


క్రీ.శ. 1965 సంవత్సరమునకు సరియగు శోభకృన్నామ సంవత్సర విజయ 
దశమి సమయమున శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యరు స్వామి 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 89 


గారు గావించుచున్న నలువది యొక్క శ్రీరామ క్రతు స్తంభ ప్రతిష్ట - విజయవాడలో 
జరిగినది. దాని కాహ్వానింపంబడి వెడలితిని. అచ్చట శ్రీ భాహ్య భగవద్విషయములలో 
బాగుగా పరీక్షించి, యచ్చట సువర్ణ లిప్తమగు రజిత పతకమును “ఉభయ వేదాన్త 
విద్వాన్‌” అను బిరుదుతోం గూడ విశిష్టాద్వైత ప్రచారక సభా పక్షమున ననుగ్రహించిరి. 


77. క్షమామణి వివాహము - శ్రీనివాసమూర్తి ఉపనయనము 


క్రీ.శ.1967లో నదువరకే శ్రీమాన్‌ శేషం రంగాచార్యస్వామి కుమారులగు 
సంపత్ముమారాచార్యులు, విజయ నరసింహాచార్యులు నా దగ్గర పాఠశాలలో 
జదువుచుందేవారు. పెద్దవాడైన సంపత్ముమారాచార్యుండు విద్యాబుద్దులలో యోగ్యుం 
డని మనస్సునకు వచ్చి దైవికముగా సంబంధము కుదిరి మే 19వ తేదీన క్షమామణితో 
వివాహ మొనర్చితిని. అదే సమయమున శ్రీనివాసమూర్తికి ఉపనయన సంస్కార 
మొనర్చితిని. 


78. ఉభయ వేదాన్త సభల నొనర్చుట 


శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యరుస్వామివారి యాజ్ఞచేం 
దెలంగాణ యుభయ వేదాన్త పండితుల సమకూర్చి కొరుట్ల, తోటపల్లి, సిద్ధిపేట, 
వచ్చునూరు మొదలగు స్థలములలో సభల నేర్పాటు చేసి యుభయ వేదాన్త ప్రచార 
మొనర్చితిని. ఆ సభలలో శ్రీమాన్‌ నమిలికొండ నరహరిస్వామిగారు ప్రయత్నించిరి. 


79. నిర్మలలో శ్రీభాష్య శిబిరము 


క్రీ.శ.1968 మే నెల వేసంగి సెలవులలో నిర్మలలో శ్రీభాష్య శిబిర మేర్పాటు 
చేయవలయునని తలంచితిని. దాని కనుకూలముగా నా సోదరుండగు పెరుమాండ్లా 
చార్యులు అచ్చటి శాత్తాద శ్రీవైష్ణవ సంఘమువారు తగిన యేర్చాట్లం జేసిరి. నలుబై 
రోజులు నిత్య తదీయారాధన మొదలైనవి చక్కగా జరిగెను. చాలామంది 
శ్రీభాష్యార్థముల వినవచ్చిరి. మంత్రార్ధము, శ్రీభాష్యము కాలక్షేపము జరిగెను. 
శాత్తుమరనాడు విశేష వస్త్రములను, యధోచిత ద్రవ్యములను సమర్పించుచు మా 
దంపతులకు సువర్ణ పతకమును, కెంపు వేసిన బంగారి యుంగరమును సమర్పించిరి. 


80. కరీంనగరములో శ్రీభాష్య శిబిరము 
క్రీ.శ. 1969 సంవత్సరము వేసంగి సెలవులలోం గరీంనగరంలో 40 రోజులు 
శ్రీభాష్య శిబిరము చక్కగా నిర్వహింపడినది. 


90 స్వీయ కవితానుజీవనము 


81. అర్చిరాద మార్గ గ్రంథ రచన 


సంప్రదాయ రహస్య గ్రంథములు ద్రావిడభాషలో నున్నందున ద్రావిడభాషా 
సాహితి నలవరుచుకుని చక్కగా కాలక్షేప మొనర్చువా రరుదైన యిక్కాలమున 
ద్రవ్యాశతోం గొందజు కాలక్షేప మొనర్చుచు, నపార్థములం జెప్పుటను విని, సామాన్య 
సంస్కృత జ్ఞానము కలవారందబు గ్రహించి కాలక్షేప ప్రచారమున కనుకూలముగా 
వాయ వలయునని తలంచి యనుష్ణుప్‌ వృత్తములో సామాన్య జనులొనరించు 
ప్రశ్నోత్తరములతోం బురాణ కాలక్షేప ధోరిణిగా మొదటి నర్చిరాది మార్గమున 
శ్రీ పిళ్ళ లోకాచార్యుల భావములు తొలంగకుండ విశేషములంగూర్చి శ్రీశైలేశులతోం 
బిళ్ళ లోకాచార్యులగారు సాయించుచున్నట్లు - పదకొండధ్యాయములలో వ్రాసితిని. 
దానికిం దెనుగు తాత్సర్యమును గూడ వ్రాసితిని. ఇది క్రీ.శ. 1968లో జరిగినది. 
దీని శ్రీ ఉ.వే. శ్రీమాన్‌ శేషం రంగాచార్యులస్వామిగారు పూనుకొని స్వాములవలన, 
తదితరాభిమానుల వలన చందాలువేసి ముద్రింపించి ప్రకాశింపజేసిరి. వీటిని 
యాంధ్రదేశము వారేకాక మద్రాసు, ఒరిస్సా ప్రాంతము వారు కూడ తెనుగక్షరం 
వారు గ్రహించిరి. దీని ప్రతిజ్ఞా శ్లోకము - 


శ్లో;  లోకార్యసూక్తిం హృదయేనిధాయ 
సుధామయీం సంస్కృతభాష యాద్య 
విదాంము దేతం తనుతే£_ ర్చిరాదిం 
శ్రీకృష్ణమాచార్య శతావధానీ॥ 


82. గురువంశ కావ్య నిర్మితి 


క్రీ.శ. 1969వ సంవత్సరములో గురువంశ మహాకావ్యమును వ్రాయదొడంగితిని. 
కాళిదాస త్రయమునకు “కశ్చిదస్తి వాగ్విశేష” అను వాక్యము ననుసరించి “కశ్చిత్యాన్లా 
విరహగురుణా” అని మేఘసందేశారంభము, “అస్యుత్తరశ్యాందిశి దేవతాత్మా” అని 
కుమార సంభవారంభము. “వాగర్ధా వివసంపృక్తా” అని రఘువంశ కావ్య 
మారంభమైనట్లు - “కాచిదస్తివాక్‌” అను వాక్యము ననుసరించి, “కాచిత్మాన్తా ప్రకృతి 
విమలా” అని మనస్సందేశ కావ్య మారంభింపంబడి, “అస్తి ప్రతీచ్యాం దిశిరంగపుర్యాః 
” అని సంపత్కుమార సంభవ మారంభింపంబడి “వాగర్థ సిద్ధయేదేవం వాగీశం 
వాగగోచరమ్‌” అని వాక్‌ శబ్దముచే గురువంశ మారంభింపంబడినది. అంతమాత్రమున 
నేనట్టి కాళిదాసుందను గానని యీ విషయ మందులోనే (బాయంబడినది. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 91 


శ్లో కాళిదాసో తథానాస్మి | రఘువంశాది కావ్యకృత్‌ 
కింత్వాద్యార్యావలో కాళి | దాసోహం గురువంశకృత్‌॥ 


ఇందులో శ్రీ శఠరకోపనాథ యామున యతిరాజ భట్టర్‌ నంజియ్యర్‌ నంబిక్లై 
వేదాన్తదేశిక లోకాచార్య వరవర ముని వైభవములు మొదట నైదు సర్గలలో వర్ణింప 
బడినది. ఆ తరువాత ప్రత్యక్షముగా నవతార పురుషులు గాంగానంబదుచు నతిమానుష 
వైభవోపేతులైన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ జియ్యర్‌ స్వామిగారి 
దివ్య చరిత్రము వ్రాసి గురువంశ మాలికలోం జేర్చిన, హారమధ్య పతకమువలె 
భాసిల్లునని తలంచి, షష్ట సర్గలో వారి చరిత్రను వ్రాసితిని. ఈ విషయమే గురువంశ 
షష్ట సర్గారంభమున (బాయంబడినది. 


జే 


పూర్వం శ్రీగురువంశకావ్య మఖిలం శ్రీసౌమ్యజామాతృ స 
చ్చారిత్రాంత మశేష లోకవిదితం తత్పంచ సర్గాత్మకమ్‌ 
శ్రీనారాయణ రామసోదర యతే రివ్య ప్రభావాత్మకం 
షష్టం సర్గ మధోలిఖామి మహతా (ప్రేమ్లాచ సం్రేరితః॥ 
శ్లో శ్రీనారాయణ రామసోదర మునే రంశావతారాత్మతాం 
జ్ఞాత్వా తద్విభవాత్తదీయ చరితం ప్రత్యక్షతస్సర్వతః 

దృష్ట్యా కించిదిదం లిఖామి గురువంశాఖ్యేచ కావ్యేధునా 
సర్వంవక్తు మశక్యమేవ మహతాం వృత్తంతు లోకాతిగమ్‌॥ 


శ్లో; పూర్వాచార్య పరంపరాను చరితం పూర్వార్యసూక్తి క్రమాత్‌ 
కావ్యేం_స్మిన్‌ విషయాకృతం నహిమయా దృష్టం విశిష్టం త్విదమ్‌ 
ప్రత్యక్షీకృత మక్షరాక్షర మత స్తథ్యంచ పథ్యంహినః 
నైవాత్రాతిశయో క్రిరస్తి చరితే స్యాన్వ్యూనసూక్తిపరమ్‌ 


ఈ విధముగా శ్రీశ్రీశ్రీ జియ్యర్‌ స్వామిగారి దివ్య చరిత్రను షష్ట సర్గలో వ్రాసి, 
పూర్వము వాల్మీకి మహర్షి శ్రీరామాయణ కావ్యమున రామ చరితమును తాను 
వినుటయే కాక బ్రహ్మానుగ్రహమువలన “కరబదరసమానం (ప్రేక్ష దృష్ట్యా ప్రతీచ్యా” 
అని యోగసాక్షాతృత హసిత భాషణాది రహస్యములు కలవాడయ్యును లవకుశుల 
ద్వారా రామునికి వినిపించి సమ్మతింపంజేసి తృప్తిపడుచుండగ నేనెంతవాడనని తలంచి, 
శ్రీవారు శ్రీరంగంబులో వేంచేసి యుండగా వారి కంతరంగులకు, న్యాయవేదాన్త 


92 స్వీయ కవితానుజీవనము 


వాచస్పతి తే.కం. గోపాలాచార్యస్వామివారికిం బంపితిని. వారు శ్రీవారికి 
సమయానుకూలముగా6 గొంత వినిపించి సమమతింగొని దీనికి తెనుగు 
తాత్పర్యముండిన బాగుండునని సూచించుచుం బంపిరి. అదే ప్రకారము తెలుగు 
తాత్పర్యమును వ్రాసి పంపితిని. నా ప్రార్థనా ప్రకారము శ్రీగోపాలాచార్ల స్వామిగారు 
పీఠికను వ్రాసి ముద్రింపించి కొన్ని ప్రతులు నాకుం బంపిరి. 


షష్ట సర్గ సహితముగాను గురువంశ మహాకావ్యమును బూర్తిగా నాగరాక్షరము 
లలో ముద్రింపించి దక్షిణోత్తర దేశీయులందటి కుపయోగించునని ప్రయత్నించు 
చుండగా కరీంనగరము జిల్లాలోం జేరిన ముత్తెంపేట వాస్తవ్యులు, పరమోదారులగు, 
కాసుగంటి నారాయణరావుగారి ద్రవ్య సహాయమున క్రీ.శ. 1970వ సంవత్సరమున 
నాగరాక్షరమున ముద్రించి ప్రకటింపంబడినది. 


83. ఉభయ వేదాన్లాచార్య పీఠమునుండి 
మూడువందల యరువది వార్షిక సన్మానములు 


క్రీ.శ.1970వ సంవత్సరమున తిరుమలలో, శ్రీరంగములో శ్రీభాష్య భగద్విషయ 
సభల నేర్చ్పరంచి శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ జియ్యరుస్వామిగారు పండితుల 
నాహ్వానించిరి. ఆహుతుండనైన నేను వెళ్ళితిని. తిరుమలలో శ్రీభాష్యములో, 
శ్రీరంగములో భగవద్విషయములోం బరీక్షించి సంవత్సరమునకు మూడు వందల 
అరువై రూపాయల శాశ్విత వార్షికము నేర్చరచిరి. అందరితోంబాటు నాకుం బ్రతి 
సంవత్సర ముభయ వేదాన్త పీఠమునుండి పంపుచున్నారు. 


84. శ్రీవచన భూషణము సంస్క ల్‌ శ్లోకములు 
క్రీ.శ. 1971లో అర్చిరాది మార్గమువలె శ్రీవచన భూషణమును పురాణ 
ధోరణిగా సంస్కృత శ్లోకములలో పదమూడధ్యాయములుగా వ్రాసితిని. 
85. విశిష్టాద్వైత మత సంగ్రహము 


క్రీ.శ. 1972వ సంవత్సరమున విశిష్టాద్వైత మతమందతికి సుబోధమగునట్లు 
యాభై శీర్షికలతోం జర్చించి విశిష్టాద్వైత మత సంగ్రహమను పేరుతో నొక చిన్న 
గ్రంథమును వ్రాసితిని. దాని సిద్ధిపేట వాస్తవ్యులగు, బి.రామరాజు వకీలుగారు 
ముద్రింపించి, ఆవిష్మరింపంజేసి గ్రంథముల సమర్పించిరి. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 93 


86. తత్వత్రయమును, రహస్యత్రయమును 
సంస్కృతములో వ్రాయుట 


క్రీ.శ. 1972వ సంవత్సరముననే అర్చిరాది మార్గము, శ్రీవచన భూషణము 
వలె తత్వత్రయమును, రహస్యత్రయమును సంస్కృత శ్లోక రూపముగా వ్రాసితిని. 


87. తిరుమలలో లక్ష్మీనారాయణ క్రతువులో నన్వయించుట 


శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామిగారు, తిరుమలలో 
శ్రీ లక్ష్మీనారాయణ క్రతువు నారంభించిరి. ఆ క్రతువులో నుత్తరాది శ్రీ జియ్యర్‌ 
స్వాములు, పండితులు, దక్షిణాది పండితులు, మేలుకోట పండితులు వచ్చిరి. తిరుమల 
నిండా జనమే. అందులో నేను శ్రీభాష్య పారాయణమునకు నియమింపంబడితిని. 


88. గాంధీతాత నీతి శతకము 


క్రీ.శ. 1969వ సంవత్సరమున శ్రీ గాంధీ మహాత్ముని శతజయంత్యుత్సవములు 
జరిగెను. ఆ సందర్భమున నా కవిత నేదైన కానుకగా నొసంగవలయునని తలంచి 
నీతిపరుండైన మహాత్మునకుం బ్రియమగునట్లు గాంధీతాత నీతి శతకమును వ్రాసితిని. 
దాని క్రీ.శ. 1973వ సంవత్సరమున మెట్టుపల్లి రామా టాకీస్‌, కళామందిర టాకీస్‌ 
ప్రొప్రయిటరుగారగు శ్రీయుత బోయనపల్లి వేంకటేశ్వర్లు గారి ద్ర్యసహాయమును 
ముద్రింపించి ప్రకటింపంజేసితిని. మచ్చు పద్యములు రెండు - 
కం॥ కులమత భేదంబులచే 
కలహింపకు సర్వలోక | కల్యాణంబున్‌ 
దలపెట్టు మాదరంబున్‌ 


జలుపుమనెన్‌ గాంధితాత । సద్దుణజాతా! 
కం॥ మొదటనె చేయుము చేసిన 
పిదపన్‌ వచియింపు చేయ । వెజచుచు నోటన్‌ 


వదరిన ఫలమేమనియెను 
సదయుందగు గాంధితాత । సద్దుణజాతా! 


94 స్వీయ కవితానుజీవనము 


89. ద్రావిడములోని తత్వ శేఖరమునకుం దెలుగనువాదము 


క్రీ.శ. 1965 నుండి విజయవాడలో విజయదశిమికి ముందైదురోజు లుభయ 
వేదాన్త సభలు జరుగుచుండినవి. ప్రతి సంవత్సరము వెడలి నిర్దిష్ట విషయముపై 
శ్రీభాష్యోపన్యాసము లొనర్చుచు సత్మారమును బడసి వచ్చేది. ప్రతి సంవత్సర మొకరికి 
శ్రీభాష్య భగవద్విషయాధ్యక్షత నాసంగుచుండిరి. అటులనే నాకొక సంవత్సరము 
శ్రీభాష్యాధ్యక్షత లభించినది. ఒక సంవత్సరమున న్యాయవేదాన్త వాచస్పతి తే.కం. 
గోపాలాచార్య స్వామిగారు ద్రావిడములో నున్న యష్టాదశ రహస్యములకుం 
దెనుగనువాదము చేయించవలయునని తలంచి వచ్చిన పండితుల కందటికి ప్రతివారి 
కొక [గ్రంథమును తెనుగనువాద మొనర్చుట కేర్పాటు చేసిరి. అందులో నాకు 
“తత్వశేఖరము” నకు తెనుగనువాద మొనర్చుమని నియోగించిరి. దానిని వెంటనే 
తెనుగులో ననువదించి శుద్ధప్రతి వ్రాయించి వారికి పంపితిని. వారు ముద్రించుకుని 
ప్రచారములో నుంచినారు. 


90. ఉభయ వేదాన్లాచార్య బిరుదము 


క్రీ.శ. 1973వ సంవత్సరమున ఇంద్రప్రస్థ పురమని పేరుగాంచిన భారత 
ప్రధాన రాజధానియగు న్యూఢిల్లీ యందుంగల ఉభయ వేదాన్తచార్య పీఠమునకు, 
వేదవిద్యాచార్య పీఠమునకు నాధ్యక్షులైన, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ 
జియ్యర్‌స్వామిగారు తమ యధ్యక్ష పీఠమునుండి యోగ్యతను బాగుగాం బరిశీలించి 
మంగళాశాసనపూర్వముగా “ఉభయ వేదాన్లాచార్య” అను బిరుదమును బ్రసాదించుచు 
సువర్ణానులిప్తమైన రాగి పత్రమును బహూకరించిరి. 


91. ఆంధ్ర మహానాటక రచన 


క్రీ.శ. 1978వ సంవత్సరముననే పూర్వ మాంజనేయునిచేతనే వ్రాయంబడినదని 
ప్రసిద్ధిగాంచిన హనుమన్నాటకమును దెలిగించుచు, నచ్చటచ్చట స్వయముగా నూహ 
కలిగిన వర్ణనాది విశేషముల వ్రాసి, వాటికి పువ్వ గుర్తులంబెట్టి పదినాలు గంకములతో 
నుండిన యీ (గంథమునకు “ఆంధ్రమహా నాటకొమని పేరుంబెడితిని. దీనికి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి వారు రెండువందల పదియారు రూపాయల 
బహుమతిం బంపిరి. అప్పుడు ఎం.ఎల్‌.సి.గా నున్న అభినవ పోతన వానమామల 
వరదాచార్లగారు విపులముగా పీఠికను వ్రాసిరి. శ్రీయుత బి.రామరాజుగారు, శ్రీమాన్‌ 
వేముగంటి నరసింహాచార్లగారు అభినందనముల వ్రాసి పంపిరి. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 95 


పరమోదారులు - మందమల్టి కలుకుంట్ల మాధవరావీ కావ్య ముద్రణకై వేయి 
పదియారు రూప్యముల నొసంగి ప్రోత్సహించుటచే ముద్రింపంబడినది. 


ఆం(ధ మహానాటకావిష్కరణము మెట్టువల్లిలో నా కుమారుండగు 
సంపత్ముమారుని ప్రయత్నము వలన శ్రీయుత డి. హన్మంతరావుగారు, శ్రీయుత వర్ధినేని 
వేంకటేశ్వరరావుగారు, మెట్టుపల్లి సమితి (పైసిడెంటుగారు, శ్రీగాంధీ కార్థాన 
మేనేజరుగారు మొదలగువారి సహాయమున, శ్రీ వానమామలై వరదాచార్లగారి 
కరకమలములచే నావిష్మరింపంబడి యతి మహోత్సవముతోం బ్రకాశింపంబడినది. 
దీనిలో స్వీయచరిత్రను దెలుపు పద్యములు - 


పీ “కౌండిన్య గోత్రుల కవిత సరస” యని 

పేరు గాంచిన గోత్ర | గౌరవంబు 

ఆంధ్ర బంధాన్త వి । ఖ్యాత మహాకవి 
నరసింహ దేశిక | వరుండు తాత 

ఆ దేశికులకు ల | క్షైాంబకుం బుత్రుండౌ 
వేంకటాచార్యులన్‌ । వేత్త తండ్రి 

కరుణతో నూరేండ్లు । కలిగి దీవించుచు 
నున్న రంగమ్మ నన్‌ । గన్న తల్లి 


గీ _ శిరశినహళాన్వయము ప్ర । సిద్ధిగాంచె 
పుట్టి పెరిగిన నాయూరు - మోరుతాడు 
స్థిరనివాసము కొరువుట్ల | పురము, పేరు 
సరస కవి కృష్ణమాచార్య శతావధాని॥। 


బీ అన్న లిద్దరు చని । రందులో శ్రీనివా 

సార్యులు సంప్రదా | యార్థ విదులు 
వరదార్యు లాబాల్య । పండిత కవులైరి 

అనుజు లిద్దరు సంస్కృ । తాంధ్రవిదులు 
పెరుమాండ్లు దేశికుల్‌ | వినయ సంపన్నులు 

సౌభ్రాత్రమును జూపు | సరసగుణులు 
ప్రథమ కళత్రంబు | రంగమ్మ చనె మున్నె 

వెలసె నిప్పుడు నాకు | విజయలక్ష్మి 


96 స్వీయ కవితానుజీవనము 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


గీ॥ 


మొదటి భార్యకు గలిగిన | పుత్రులందు 
నంబులాద్రియు హరికథా | నారదుండు 
పిదప సంపత్ముమారుండు । వేంకటార్య 
వరుడు నాంగ్రేయమున పట్ట । భద్రులైరి ॥ 


విజయ కిరువురు పుత్రులు । వెలసి రందు 
మొదటి కొమరుండు నరసింహ । మూర్తి మటియు 
ప్రభవమయ్యెను శ్రీ శ్రీని । వాసమూర్తి 

కలరు సత్పుత్రికలు రమా । క్షమలు మిగుల ॥ 


పుత్ర పౌత్రుల గౌరవ స్ఫూర్తితోడ 

సరస సాహిత్య శాస్త్ర వి జ్ఞాన సరణి 
గడచె నరువదియేండ్లు శ్రీ । కాంతు కరుణ 
వ్రాయ నభిలాష కలిగె శ్రీ | రామగాథ ॥ 


పదియాటు వర్షాల | ప్రాయాన సంస్కృత 
రచనలు కొన్ని ప్రా । రంభమయ్యె 
ఇరువది మూడేండ్ల | తరుణత్వ మందున 
నాంధ్ర కవిత్వ వి । ఖ్యాతి కలిగె 
శతవధాన విధాన । చాతుర్యములం గొంత 
కాలంబు సభలలోం గడపనాయె 
బంధముల్‌ సరస ప్ర। బంధమ్ము లెన్ని యో 
వ్రాసిన మది తృప్తి । బడయదాయె 


రామ చరితంబు ప్రీతితో | వ్రాయందొడంగి 
నంత యెంతయో మనమున । శాంతికలిగె 
మహిత రామకథామృత | మధుర కావ్య 

రచనచే జీవితమును సా । ర్థకముంజేతు I 


అనువాద విశేషము లెజుంగుటకై శ్లోక పద్యములు - 


శ్లో॥ పాతుశ్రీ స్తనపత్ర భంగ మకరీ ముధ్రాపితోరస్థలో 


దేవస్సర్వ జగత్పతి ర్మధువధూ వక్రాబ్ద చంద్రోదయః 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


97 


Gl 


గ్‌ 


క్రీడాక్రోడతనోర్న వేందు విశదే దంష్టాంకురేయస్య భూ 
ర్భాతిస్మ ప్రలయాబ్దిపల్వలత లోత్సాతైక ముస్తాకృతిః ॥| 


(అనువాద పద్యము) 


శ్రీకుచపత్రభంగ మక । రీ సముదంచిత వక్షుండౌచు ము 
ల్లోకములేలు జేండు సుబ । లున్మురుంజంపిన మేటి బ్రోచు న 
య్యేకిటి రూపు కోరను మ । హీతలమొప్పు లయాబీపల్వ ల 
స్తోక సముద్ధృతంబగుచు । సొంపులు గల్మెటితుంగముస్తగాన్‌ 
కమరఠపృష్ట కలోరమిదం ధను 

ర్మధురమూర్తి రసౌ రఘునందనః 

కథమధిజ్యమనెను విధీయతే 


అహహ! తాత ఫణస్తవధారణః ॥ 


కమరఠపృష్టంబోలు నీ । కఠిన ధనువు 
సుందరాకారుండీ రఘు | నందనుండు 
నారి నేరీతి నెక్కించు । వీరుండగుచు 
తండ్రి! నీపంత మెంతటి | దారుణంబు ॥ 


స్వతంత్రముగా వ్రాసిన వాటిలో రెండు పద్యములు - 


గీ॥ 


ell 


98 


(స్వయంవర ఘట్టము) 
ధనువునందున జానకీ | మనమునందు 
గుణము నెక్కించువాడెపో | కువలయేశు 


లందు ముదమొందు నిక ముందు | సందియంబు 
జెందవల దిందుముఖి ప్రేమ | నందంగలడు ॥ 


(సీతారాముల ప్రణయములోని పద్యము) 


అంగజవైరి చాపము ర | యంబున ప్రక్కలజేసినట్టి రా 

ముంగని కిన్మతో వలసపోయి ధరాసుత । భ్రూతద్వయీ 
సంగమొనర్చి వీక్షణ ని | శాతశరంబులం గుప్పె నెవ్వదేన్‌ 
భంగము నోర్చునయ్య । గుణవంతుండు శత్రువులం జయింపకే ॥ 


స్వీయ కవితానుజీవనము 


92. విడరాని విషాద ఘట్టము 


నా కూతురగు క్షమామణి భర్తయగు సంపత్ముమారాచార్యుండు నాదగ్గరనే 
సాహితీ గ్రంథముల జక్కగాంజదివి ఎంట్రన్సు ప్యాసయి, వరంగల్‌ కళాశాలలో 
నుండి డి.ఓ.ఏల్‌. సంస్కృతంలో ప్యాసై వేములవాడ రాజరాజేశ్వర పాఠశాలలో 
నుపాధ్యాయుండుగా నుండి కొంతకాలమునకు వ్యాధి ఏర్పడి ఎన్ని యౌషధములు 
చేసినను సరిపోక క్రీ శ 1974 సంవత్సరమున గతించుట విడరాని విషాద ఘట్టముగా 
నేర్పడినది. దానికి వాణి యను ఒక కూతురు మాత్రమే కలిగినది. అదువరకే రక్తపోటు 
ఉపద్రవముచే బాధపడుచున్న నాకీ విషాదము విడరానిదై మూడు నాలుగు 
సంవత్సరములు మంచమునుండి లేవలేని పరిస్థితకిం దెచ్చినది. 


93. ప్రపంచ తెలుగు మహాసభల సన్మానము 

క్రీ.శ. 1975వ సంవత్సరమున నాంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము పక్షమున ప్రపంచ 
తెలుగు మహాసభ లేర్పాటు చేయంబడినవి. వాటిలోం బ్రపంచములోంగల తెలుగు 
వారందథి నాహ్వానించి విశేష పండితులకు, కవులకు, కళాకారులకు సన్మాన 
మొనరించ వలయునని నిర్ణయింపంబడినది. అందువలన తెలంగాణా ప్రాంతమునకు 
పండిత కవి సన్మానమునకై నాకాహ్వానము వచ్చెను. కాని నేను స్వంతముగా పోలేని 
పరిస్థితిలో నుంటిని. అప్పుడు నా కుమారుడగు సంపత్ముమారుండు, చిన్న కుమారు 
డగు శ్రీనివాసమూర్తి, మనుమడగు శ్రీనివాస్‌ మెల్లగా హైద్రాబాదుకుం దీసుక వెళ్లిరి. 
సంపత్ముమారుని సహాయమున కారుపైన సమయానికి సభకు వెళ్ళీతిని. అప్పుడు 
ముఖ్యమంత్రియగు శ్రీయుత జలగం వేంగళరావుగారు, విద్యామంత్రియగు - శ్రీయుత 
మండలి కృష్ణారావుగారును “మా తెలుగు తల్లి మల్లెపూదండ” అనునట్లు మల్లెమొగ్గల 
పెద్ద పెద్ద హారములుంచి, కాకతీయ ద్వార చిహ్నముతో నిర్మింపంబడిన పంచ 
లోహముల పతకమును, కాళ్ళీర శాలువను, సూటుకేసును సమర్పించి సత్మరించుచు, 
చార్జీలు మొదలైనవాటి కొజికు కొంత డబ్బును సమర్పించిరి. తిరిగి వచ్చిన పిమ్మట 
కృతజ్ఞతా పత్రములం బంపిరి. 


94. రామానుజ చరిత కావ్య రచన 


నా శరీరములో? గొంత స్వాస్థ్ర మేర్చడిన పిదప నేదైన నొక స్వతంత్ర కావ్యమును 
వ్రాయవలయునను కుతూహల మేర్పడినది. జగదాచార్యులగు, శ్రీ భగవద్రామాను 
జాచార్యులగారు దాదాపు వేయి సంవత్సరముల క్రింద పింగళనామ సంవత్సరమున 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 99 


నవతరించి శ్రీభాష్యాది మహా ప్రబంధముల నొనర్చి ఆసేతు శీతాచలము వణకు 
విశిష్టాద్వైత సిద్ధాన్తమును స్థిరపరచి, ప్రతి దివ్య దేశమున ప్రతి శ్రీ వైష్ణవ గృహమున 
నర్సారూపముగా వేంచేసి యుండిరి. 


అట్టి మహానుభావు లవతరించిన పింగళనామ సంవత్సరము క్రీ.శ. 1977న 
వచ్చెను. వారికి నంతట సహ(స జయన్యుత్సవములు జరుగుచుండినవి. ఈ 
సమయమున జగదాచార్యుల కేదైన వాచిక కైంకర్య మొనర్చందలంచి రామనుజ 
చరితమను తెనుగు పద్య కావ్యమును వ్రాసితిని. వారి దివ్య చరిత్రము ద్రావిడములో 
గురుపరంపరా ప్రభావములోను, సంస్కృతములోం బ్రసన్నామృతమునను, తెనుగులో 
నాచార్య శ్రీసూక్తిముక్తావళిలో నున్నను వాటిలో విపుల కథారూపముగా నున్నందున 
నా యితివృత్తమును బురస్మరించుకొని, అప్పటి రాజకీయ పరిశోధనంజేసి రాజగోపాల 
నాయుడు వ్రాసిన “రామానుజ ప్రతిజ్ఞ” యను నవలనుండి కాంచీపురమును 
రాజధానిగాం జేసుకుని యున్న కులోత్తుంగచోళుండు, అతని మంత్రి త్రిపురాంతకుం 
డొనర్చిన వైష్ణవ ద్వేష చర్యల గ్రహించి, డెబ్బదినాలుగు సంవత్సరముల వయస్సున 
రక్తపోటు వ్యాధి పీడితుండనగుచు సదాచార్య కటాక్షము వలన బూర్తింజేసి నా 
గృహారాధనలో వేంచేసియున్న రంగనాథున కంకితమొనర్చితిని. దీనిలో మొదటం 
గలుగు ప్రతిజ్ఞా పద్యములు - 


కం॥ శ్రీమన్‌ హనుమన్నా టక 
నామక కావ్యమును దెనుగు | నంజేయుతటిన్‌ 
రామ చరిత్రము వ్రాసితి 
రామానుజ చరిత మిపుడు | వ్రాయందొడంగితిన్‌ ॥ 


కం॥ పాటించుచు నా హనుమ 
న్నాటకమును దెనుంగుజేసి | నసమయమందే 
ర్పాటగునని యాంధ్ర మహా 
నాటకమని బుధులు మెచ్చ | నామంబిడితిన్‌ ॥ 


ఉ|| దైవిక సత్మృపన్‌ శతవ । ధానములందు జయంబుగాంచి స 
ద్భావముతోడం గావ్యముల । వ్రాసితిం దెన్గున సంస్కృతంబులో 
నీవిధి యౌవనంబుచనే । నిప్పటి వార్థకమందుంగూడ నే 
జీవితశేష సార్థకతం । జేతును నూతన కావ్య నిర్మితిన్‌ ॥ 


100 స్వీయ కవితానుజీవనము 


మ భగవద్వర్ణ నకన్న మిన్నయగు త । దృక్తాధిరాద్వర్ణ నం 
బుగణింపంగ నతండు శ్రీహరికి సం । పూజ్యూండగున్‌ గాన ని 
మ్ముగ శ్రీనాథ నిజాంతరంగతముండై | పొల్పొంద హీశాంశుండౌ 
జగదాచార్యుని వైభవంబు నిక వి | స్తారంబుగా వ్రాసెదన్‌ 


మ॥  తెనుగుంజేసితిం బెక్కు కావ్యములం । బ్రీతిన్‌ వాటి యాలోకనం 
బున విద్వజ్ఞనులెల్ల నౌననుచు నా । మోదంబు సూచించినన్‌ 
అనువాదంబులుగాన మూలమునకే । యాధిక్యముంజెందు కా 
వున నూత్నంబగు కావ్య రత్నమును స । మ్మోదంబుతోం గూర్చెదన్‌॥। 


95. శ్రీ నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతములు 
ఇదువరలో మా యిలువేలుపైన శ్రీ నంబులాద్రి నృసింహస్వామికి 
సుప్రభాతములు, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనముల వ్రాసి వాటికి తాత్పర్యము 
కూడా వ్రాసితిని. వాటిని నా కుమారుండగు సంపత్ముమారుండు ముద్రింపించి 
శ్రీ నరసింహుని సన్నిధిలోనే క్రీ.శ. 1978 సంవత్సరములో నావిష్కరింపంజేసి 
ప్రకటించెను. 
96. శ్రీభాష్యామృత లహరి 
“అమోక్షం లక్ష్మణార్య! త్వత్సబంధ పరిశీలనైః కాలక్షేపో ౭ స్తునః అనునట్లు 
ప్రతిదినము శ్రుతప్రకాశికాది గ్రంథముల బరిశీలించుచు సదాచార్య లబద్ధమైన 
విజ్ఞానమును గొంత స్థిరపరుచుటకు నాధునిక శ్రీభాష్యోపేక్ష గలవారలకు శ్రీభాష్యార్థము 
సుగ్రహమగుట కొజకు మహా సముద్రము వంటి శ్రుత ప్రకాశికలో సులభ 
ప్రవేశమునకై యచ్చటచ్చట కొన్ని విషయములంజేర్చి సులభశైలిలో “శ్రీభాష్యామృత 
లహరీ” యను పేరుతో చతుస్సూత్రీవరకు విషయ విభాగముతో వ్యాఖ్యానమును 
వ్రాసితిని. ఈ విషయమే దాని మొదటం దెలుపంబడినది. 


శో! శ్రుతప్రకాశికాంబుధే । రుధృత్యాస్వాదన స్టేమ్నే 
శ్రీభాష్యామృతలహరీం । విలిఖతి కుతుకాత్మృష్ణ శతావధానీ. 


97. శ్రీ భాష్యోపన్యాసములు 


విజయవాడలో శరన్నవరాత్రములలో జరుగు ఉభయ వేదాన్త సభలలోను నా 
యుపన్యాసమున కొసంగిన యధికరణ విషయమును మొదట నుపన్యాసాను 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 101 


కూలముగా సంస్కృతములో వ్రాసి తరువాత సభలోం దెనుగులో నుపన్యసించు 
చుంటిని. వాటి నన్నింటిని భద్రముగా నుంచి యిప్పుడు “శ్రీభాష్యోపన్యాసాః” అను 
పేరుతో 19 ఉపన్యాసములను (గ్రంథరూపముగా వ్రాసియుంచనైనవి. 


98. తత్వసారము - టీకా తాత్పర్యము 


శ్రీపెరుంబూదూరిలో శ్రీ ఆసూరి స్వామివారి సన్నిధిలో శ్రుతప్రకాళికా 
కాలక్షేపమును జేయుచుండగ (శ్రుత ప్రకాశికాచార్యుల కాచార్యులైన వాచ్యవరద 
గురులు ప్రసాదించిన తత్వసార విశేషముల విని నా సహాధ్యాయులు తెప్పించుకునగ 
నేనొక ప్రతిని తెప్పించుకుంటిని. అది వ్యాఖ్యాన సహితముగా ఆరవ గ్రంథాక్షరములలో 
నుండెను. అది అంధున కద్దము చూపినట్లయినది. ఆ తరువాత కొన్నాళ్ళకు ఆ 
యక్షరముల పరిచయ మొనరించుకుని దాని నంతటిని తెలుగక్షరములలో వ్రాసితిని. 
ఆ శ్లోకములు, తద్వ్యాఖ్యానము గంభీరముగా నుండుటవలన నందటికి 
సుబోధితములు కావనియెంచి శ్లోకములకుం దెనుంగు టీకయు వ్యాఖ్యాన 
విషయముల గ్రోడీకరించి తాత్సర్యమును వ్రాసితిని. దానిలో శ్రీభాష్యాధికరణ రహస్య 
విషయములు చర్చించబడుటయేగాక మాయావాద శివపరత్వ ఖండనములు చక్కంగాం 
దెలుపంబడినవి. ఈ విషయమును న్యాయవేదాన్త వాచస్పతి తే.కం. 
గోపాలాచార్యస్వామి వారికి దెలిపి వారి యాజ్ఞచే నొక ప్రతిని వ్రాసి పంపితిని. 
తాత్పర్యముగా ముద్రించ ప్రయత్నించగలమని వ్రాసిరి. అది ముద్రింపంబడెనెని 
యాంధ్ర దేశీయులగు పండితుల యదృష్టమనందగును. 


99. నరసింహమూర్తి వివాహము 


నా నాలుగవ పుత్రుండగు నరసింహమూర్తి వివాహము చేయవలయునని 
తలంచితిని. అప్పుడు కన్యాదాతలెందరో కన్యనిచ్చుటకుం బ్రయత్నించిరి కాని బ్రహ్మాను 
కూలమును బట్టి తక్కళ్ళపల్లి చిలుకమళ్టి లక్ష్మణాచార్యుల చతుర్ధ పుత్రికయగు సౌ॥ 
సుమతి యను కన్యతో సంబంధము కుదిరి క్రీ.శ.1978 మే నెల 22, కాళహస్తి 
నామ సంవత్సర వైశాఖ పౌర్ణిమ వెళ్ళగా ప్రతిపదకు వివాహ సుముహూర్తమేర్చడెను. 
శ్రీయుత వేములకూర్తి భూమారావుగారు, వారి సతి సౌ॥। ఆనందమ్మ మటియు 
శ్రీయుత వెదిర చీటి బాపూరావుగారు, ఎస్‌.పి., వారి సతి సౌ॥ రత్నమ్మ మొదలుకుని 
శిష్యవర్గమంతయు వచ్చిన తగిన ద్రవ్యసహాయమొనర్చిరి. బంధువులందబు వచ్చి 
వివాహ కార్యమును విజయవంతముగా నొనర్చిరి. అభిమానులందబు ద్రవ్య సహాయ 


102 స్వీయ కవితానుజీవనము 


మొనర్చిరి. అప్పుడు “అనన్యాశ్చింతయంతోమాంయేజనాః పర్యుపానతే । తేషాం 
నిత్యాభియుక్తానాం | యోగక్షేమం వహామ్యహమ్‌” అను గీతాచార్యుని ప్రతిన 
నిజమైనదని భావించితిని. శ్రీపతిని నమ్మినవారికి సర్వమతండే నిర్వహించును. 


“నమే పిత్రార్జితం కించి న్నమయా కించిదార్జితమ్‌ 


అస్తిమేహస్తి శైలాగ్రే వస్తుపైతామహం ధనమ్‌” 
అని వేదాన్త దేశికులు సాయించినట్లు - భగవత్మృపయే నాకు తరగని ధనము. 
100. రామానుజ చరిత కావ్య ముద్రణము 


శ్రీమాన్‌ వెదిర వాస్తవ్యులగు లొంకల జగన్నాథంగారు, మెట్టుపల్లి మార్కెట్‌ 
సెక్రెటరీగా వచ్చి నన్ను చూచుటకై కొరుట్లకు వచ్చిరి. వారు నా దగ్గరనున్న రామానుజ 
చరిత కావ్యము వ్రాసిన ప్రతింజూచి దీనిని తప్పక ముద్రింపంజేసెదనని తీసుక 
వెళ్ళిరి. నా ప్రియ శిష్యులైన కీ॥శే॥ చీటి హన్మంతరావుగారి స్మారకార్థము ముద్రింపించ 
దలంచి వారి కుమారులగు, బాపురావు, ఎస్‌.పి. గారిని, వారి సతీమణియగు, సౌ॥ 
రత్నమ్మను విచారించగా వారొప్పుకుని పూర్తి ద్రవ్యము పెట్టి ముద్రింపంజేసిరి. దానికి 
శ్రీమాన్‌ అభినవ పోతన డాక్టర్‌ వానమామలై వరదాచార్లగారు విపులమైన పీరికను, 
శ్రీమాన్‌ మధుర కవి వేముగంటి నరసింహాచార్లగారు సమీక్ష కృతిపతులకు 
మంగళాశాసన పద్యముల వ్రాసిరి. శ్రీమాన్‌ విద్వాన్‌ కల్వకుంట్ల కృష్ణమాచార్యులు 
తమ యభిప్రాయమును తెలిపిరి. అది 1981లో ముద్రితమైనది. 

101. మనోజవిజయభాణ ముద్రణము 

నా సోదరుండగు, వేంకటేశ్వర చంపూ ప్రబంధకర్తయైన పెరుమాండ్లాచార్య 
జ్యేష్ట పుత్రుండగు నంబులాద్రాచార్యులు, సేల్స్‌టాక్స్‌ ఆఫీసర్‌చే ముద్రించి ప్రకటింపం 
బడినది. 

102. వేదార్థ సంగ్రహానువాదము 

శ్రీ భగవద్రామానుజులవారు ప్రస్థానత్రయములో నుపనిషద్భాష్యమును వ్రాయక 
పరమోదారులు కావున ప్రతిపదార్థమునకు శాంకర భాష్యమే సరిపోవునని తలంచి 
భేదాభేద సగుణ నిర్గుణ ఘటక (శ్రుతుల సమన్వయించి వేదార్థసంగ్రహమును వ్రాసిరి. 
అది గంభీరముగా నున్నందున దానిని తెలుగులో ననువదించితిని. క్రీ.శ. 1981లో 
జరిగినది. 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 103 


108. వేదాన్త దీపానువాదము 
శ్రీ భగవద్రామానుజులవారు శ్రీ భాష్యమును వ్రాసి పిమ్మట సూత్రార్ధ వివరణ 
తెలియుటకై వేదాన్త దీపమును వ్రాసిరి. దానిలో నధికరణ వివరణము ప్రత్యధికరణ 
సంగతులు లేక గంభీరముగా నున్నందున నధికరణ వివరణము ప్రత్యధికరణ 
సంగతులు వ్రాయుచు తెనిగించి 1981లో వ్రాసితిని. 


104. విషయ వాక్యార్థ దీపికానువాదము 


విషయ వాక్యార్థ దీపికలోంగాని, రంగ రామానుజోపనిషద్భాష్యమందుగాని 
శ్రీ భాష్య విషయ వాక్యములకు తాత్పర్యార్థమే కాని ప్రతిపదార్థము లేదు. అందుచే 
క్రీశ. 1982న వాటికి ప్రతిపదార్థమును దెనుగులో వ్రాయుచు “విషయశ్రుతి దీపిక” 
యని పేరు బెడితిని. 


105. వెదిర వేంకటేశ్వర స్వామి సుప్రభాత రచన 


శ్రీమాన్‌ లొంకల జగన్నాథం, మార్కెట్‌ సెక్రెటరీ గారి ప్రోత్సాహము వలన 
వెదిర వేంకటేశ్వర సుప్రభాతము స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనములు తాత్పర్య 
సహితముగా వ్రాసి యిచ్చితిని. వారు తమ తండ్రిగారైన కీ॥శే। లొంకల రత్నయ్యగారి 
స్మారకముగా ముద్రించి ప్రకటించిరి. 

106. శ్రీభాష్య జిజ్ఞాసాధికరణ పూర్వపక్ష సిద్ధాన్త సంయోజనము 

ప్రాచీన కాలమున మేధావులై గ్రహణధారణ సమర్గులగు పండితులు పండిత 
సభలో నట్టి మధ్యవర్తి పండితుల నుండి పూర్వపక్షి తన పూర్వ పక్షమును గంభీరముగా 
నుపన్యసించుచుండెను. సిద్దాన్తి దాని ననువదించి యొక్కొక్క యుక్తిని ఖండించుచు 
తన సిద్దానమును మధ్యవర్తి పండితుల సమ్మతముగా స్థాపించుచుండెను. ఆ రీతిగా 
శ్రీ భగవద్రామానుజులవారు శ్రీ భాష్య జిజ్ఞాసాధికరణమున లఘు పూర్వపక్ష 
సిద్ధాన్తములు మహాపూర్వ పక్ష సిద్ధాన్తముల గంభీరముగా వ్రాసిరి. ప్రస్తుత కాలమున 
జీవనోపాధికై వేట వృత్తుల నొనర్చుచు, శ్రీభాష్య కుతూహలురగు సంస్కృత పండితులకు 
సులభముగా గ్రహించుటకయి లఘు పూర్వ పక్షములు మొదలుకుని జిజ్ఞాసాధికరణము 
పూర్తియగునంత వణకు పూర్వపక్ష సిద్ధాన్తముల వెంటదివెంటం దెలియుటకై శ్రీభాష్య 
జిజ్ఞాసాధికరణ సంయోజనమను గ్రంథమును వ్రాసితిని. అది శ్రీభాష్య 
సేవనా కుతూహలుర కత్యంతముగా నుపయోగించును. 


104 స్వీయ కవితానుజీవనము 


107. రామచంద్ర సుప్రభాత రచన 

మెట్టుపల్లిలో రామ దేవాలయము నిర్మించి శ్రీరామ చంద్ర ప్రతిష్టను జేసి, 
శ్రీవైష్ణవార్చనాది విధానముల జరుపుచుండిరి. శ్రీమాన్‌ లొంకల జగన్నాథం, మార్కెట్‌ 
సెక్రెటరీగారు నన్ను ప్రోత్సహించి శ్రీరామచంద్ర సుప్రభాతము స్తుతి, ప్రపత్తి, 
మంగళాశాసనముల వ్రాయించి వారికిచ్చిరి. ఇది 1982లో జరిగిన విశేషము. ఆ 
తరువాత తాత్పర్యముతో వ్రాసి యివ్వగా వాటిని మహారాజ్యశ్రీ ముక్క లక్ష్మీకాంతయ్య 
గుప్తగారి యధ్యక్షతలో నున్న కోదండ రామాలయ కార్యవర్గము మెట్టుపల్లి గారు 
1984లో ముద్రింపించి ప్రచురించిరి. వాటిలోని మచ్చు శ్లోకములు - 


శ్లో శ్రీజానకీ హృదయ పంకత మత్తభృంగ ! 
సౌమిత్రి సేవిత పదాంబుజ! దీనసంగ! 
వాతాత్మజాత పరిసేవ్య నిజాంతరంగ! 
శ్రీరామచంద్ర భగవన్‌! తవ సుప్రభాతమ్‌॥ 


శ్లో; కోదండ మండిత కరాంబుజ దివ్యమూర్తే ! 
వేదండ రక్షణ సమార్జిత దివ్యకీర్తే! 
దోర్దండ ఖండిత రిపో! విగతాఖిలార్తే! 
శ్రీరామచంద్ర భగవన్‌! తవ సుప్రభాతమ్‌ ॥ 


(రామచంద్ర స్తుతి) 
పర సుందర మందిర మధ్యగతం 
తరసా మురశాసక మార్యనుతమ్‌ 
కరుణాకర మాధి హరం ప్రధితం 
పరిపూర్ణ మహం రఘురామమయే॥ 

(రామచంద్ర ప్రపత్తి) 

శ్లో॥  శ్రీజానకీ కరతలాంచిత పద్మశోభౌ 

యోగీంద్ర మానస సరోవర రాజహంసౌ 
వేదాన్త కల్పతరు సంగత పుష్పతుల్యౌ 
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్వే॥ 


(మంగళాశాసనము) 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 105 


శ్లో; సాకేత పురవాసాయ । సర్వ సౌఖ్యప్రదాయినే 
చక్రవర్తి తనూజాయ । సార్వభౌమాయ మంగళమ్‌॥ 


శ్లో; వేద వేదాన్తవేద్యాయ | మేఘశ్యామల మూర్తయే 
సర్వార్తి శమనాయాస్తు । నిత్యశ్రీ ర్నిత్య్వమంగళమ్‌॥ 


శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి గారు 
30-12-1972 నాడు పరమపదము నలంకరించిన పిమ్మట గురువంశ షష్టసర్షోత్తర 
భాగమును వారి చరిత్రలోని తుదవటికు వ్రాసిన యుత్తరభాగ విషయములు 
శ్రీవారొనర్చిన మహా కార్యములు - వాటిని శ్లోక రూపముగా వ్రాయుచు, తెలుగు 
తాత్సర్యమును వ్రాసి నడిగడ్డపాలెమునకుం బంపితిని. దానిని న్యాయవేదాన్త విద్వాన్‌ 
తే.కం. గోపాలాచార్యస్వామివారు శ్రీశ్రీశ్రీ చిన్న జియ్యర్‌ స్వామిగారు బాగుగాం 
దిలకించి, పూర్వోత్తర భాగముల సంపూర్ణ చరిత్రను ముద్రించి, యప్పటి సాంకేతిక 
మంత్రియైన శ్రీ హయగ్రీవాచార్యుల కరకమలములచే నావిష్మరింపంజేసి, ఐదువందల 
రూప్యములను, మంచి వెలగల కాళ్ళీర జరీ శాలువను బహుమతిగాం బంపిరి. ఇది 
క్రీ.శ. 1982లో జరిగిన విశేషము. 


108. శ్రీనివాస్‌ వివాహము 


నా చిన్న కుమారుండైన శ్రీనివాసు - హైదరాబాదు యూనివర్సిటీలో ఎం. ఎస్సీ. 
పరీక్షలో ప్రథమశ్రేణిలో నుత్తీరుండై యుద్యోగాన్వేషణము చేయుచుండెను. నాసిక్‌లో 
హెచ్‌.ఎ.ఎల్‌. కంపనీలో నుద్యోగము లభించి, రెండు సంవత్సరముల నుండి డాటా 
ప్రాసెసింగ్‌ ఆధీసరుగా పని చేయుచున్నాడు. కావున అతని వివాహము 
చేయదలంచితిమి. కన్యాదాత లనేక మంది కన్యనిచ్చుటకు వచ్చిరి. శ్రీనివాసు తల్లికి 
అందణి సంబంధము లిక్కడివారితో జరిగెను కాని యొకనికైన తన మైసూరు - 
బెంగుళూరు సంబంధము కావలెనని యుండెను. అయినను మూడు నాలుగు 
సంబంధములు హైదరాబాదువి చూచితిమి. కాని యవి సరిపోలేదు. శ్రీనివాస్‌కు 
వరకట్నము లేకుండ వివాహమాడవలయునని కోరిక. వానికిష్టమైన కన్యను 
చేయవలయునని యభిప్రాయము. ఇటులుండగా శ్రీనివాస్‌ మేనమామయగు బి.ఏ. 
నారాయణ మతటియు మేనమామయగు, కృష్ణస్వామయ్యంగా రడ్వకేటుగారి కూతురైన 
సీతమ్మ వీరిరువురు శ్రీనివాసునకుం దెలిపి బెంగుళూరు సంబంధమును 


106 స్వీయ కవితానుజీవనము 


కన్యాయుక్తముగా వచ్చిరి. శ్రీనివాస్‌కూడా వచ్చెను. కన్యావరులిష్టపడిరి. కన్యపేరు 
గోదాదేవి; తల్లి శాంతమ్మ; కీ॥శే॥ తండ్రిపేరు బి.జి. బదరీ నారాయణయ్యంగారు, 
బెంగుళూరు వాస్తవ్యులు. వీరు చూచిపోయిన తరువాత పెద్దతండ్రియగు బి.జి. 
కృష్ణస్వామయ్యంగారు వారి సతీమణి పెరుందేవమ్మ వచ్చి సుముహూర్తమును 
నిశ్చయించుకుని పోయిరి. హైదరాబాదులో న్యూ గాంధీనగరములో నున్న అజంతా 
ఫంక్షన్‌హాలులో 6-5-1988 సరియగు రుధిరోద్గారి సంవత్సర చైత్ర బహుళ నవమి 
శుక్రవారము, ధనిష్టా నక్షత్రయుక్త కటకలగ్నమున నతి వైభవముగా వివాహము 
జరిగినది. ఆ సమయమున నీ దేశములో నున్న బంధువులు, బెంగుళూరు, మైసూరు 
ప్రాంతములో నున్న బంధువు లందజు వచ్చి నూతన వధూవరుల నాశీర్వదించిరి. 
పెండ్లి యతి వైభవముగా జరిగినది. ఇప్పుడు శ్రీనివాస్‌కు కుమారుడు కలిగెను. 
వారు నాసిక్‌ నుండి బెంగుళూరికి బదిలీ చేయించుకుని భార్యాభర్త లిరువురు ఉద్యోగము 
చేయుచున్నారు. 


109. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి 
వారి సుప్రభాత స్తుత్యష్టక రచన 

రేడియోలో నొకనాడు మంత్రాలయము రాఘవేంద్రస్వామి సుప్రభాతముల 
వింటిని. అటులనే మన జియ్యర్‌ స్వామి సుప్రభాతముల వ్రాయవలెననిపించినది. 
అందువలన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామిగారి 
సుప్రభాతములు, స్తుత్యష్టకమును ఆంధ్ర తాత్సర్యముతో వ్రాసితిని. వాటిని 
నడిగడ్డపాలెం ఉభయ వేదాన్లాచార్య పీఠమునుండి 1984లో ముద్రించి ప్రకటించిరి. 
వాటిలోని మచ్చు శ్లోకములు - 


శ్లో।  శ్రీరామాంఘై ద్వితయ పరిచర్యాప్తయే ప్రాప్తమూర్తే! 
రామస్టూపక్రతు శతవిధావాప్త దిగ్వ్యాప్తకీర్తే 
శాన్యాదాన్యా ప్రకటతర దివ్యాంశపూర్తే। త్రిదండి 
శ్రీమన్నారాయణ యతిపతే! దేవ। తే సుప్రభాతమ్‌. 

శ్లో; కాషాయశ్రీ విలసితతనుం హస్తభాస్వ త్రిదండం 
పద్మాభాక్షం స్మితయుతముఖం దీష్యమానోర్ధ్వ పుంద్రమ్‌ 
భక్తాఃప్రాప్తా మఠపరిసరం సేవితుం త్వాం త్రిదండి 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 107 


శ్రీమన్నారాయణ యతిపతే! దేవ। తే సుప్రభాతమ్‌ 


శ్లో; శ్రీమన్నారాయణ యతిం । శ్రితకల్ప ద్రుమాయితమ్‌ 
వేదాన్నయుగ్మ నిపుణం । వందే వైదిక సేవితమ్‌. 


110. హైదరాబాదులో ద్వితీయోభయ వేదాన్త సభలో పాలుగొనుట 
హైద్రాబాదులో 27-6-1984లో నుభయ వేదాన్త ద్వితీయ సభ యేర్చడినది. 
దానికన్న ముందొకనాడు నా ప్రియశిష్యుండయిన - వెదిర చీటి సత్యనారాయణరావు 
కుమార్తెయగు వసుమతి (జె. భాస్మరరావుగారి భార్య) కొరుట్లకు వచ్చి, ఈ సంవత్సర 
ముభయ వేదాన్త సభకు వేంచేయండి. కారుతో పిలుపించుకపోయి తోలించగలను. 
బంజారాహిల్స్‌ పైనున్న మా గృహములో నన్ని సౌకర్యము లేర్చరచి సభకు కారులో 
బోయి వచ్చే యేర్పాటు చేయగలను. అని యాహ్వానించగా పోయితిని. సభ 
విజయవంతముగా జరిగినది. దానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ 
జియ్యర్‌ స్వామిగారు అధ్యక్షులుగా నుండిరి. ఉభయ వేదాన్త వాచస్పతి 
తే.కం.గోపాలాచార్లగారు, శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్లగారు, శ్రీ ఉ.వే. శ్రీమాన్‌ 
మద్రాసు వరదాచార్లుగారు, శ్రీమాన్‌ విజయనగరం వేంకటాచార్లగారు వేంచేసిరి. 
మన ప్రాంత ముభయ వేదాన్త పండితులు పాలుగొనిరి. ఎన్నాళ్లనుండియో కనం 
బడని పండితులతో గలసి సంతోషముగా గాలము గడచినది. సభాంతమున 
మిగతా పండితులకు సిల్కు శాలువలు, చార్జీలతో సహా వందరూపాయలు 
సమర్పించినను నాకు మాత్రములన్‌ శాలువ; వేయి పదియాజు నగదు సభనుండి 
సమర్పించంబడినది. 


వచ్చేటప్పుడు శ్రీయుత జె.భాస్మరరావు గృహమున శ్రీయుత జె.భాస్మరరావు, 
వారి ధర్మప్నతియగు సౌ॥ వసుమతి మా దంపతులకు సుగంధ పుష్పమాలికలతో 
నలంకరించి, సౌ॥ అమ్మగారికి పట్టుచీర, నాకు పట్టు ధోవతి వెలగల కాళ్ళీరు జరీ 
శాలువ అయిదువందల నగదు రూపాయలు సమర్పించి విశేష సత్మార మొనర్చిరి. 
111. శ్రీరామచంద్ర సుప్రభాతావిష్కరణోత్సవము 
శ్రీరామ నవరాత్ర సందర్భమున శ్రీ కోదండ రామస్వామి బ్రహోత్సవములో 
28-3-1985 నాడు సాయంత్రము శ్రీయుత మిరియాల కిషన్‌రావుగారు, మెట్టుపల్లి 
సమితి ప్రెసిడెంటుగారి యాధ్వర్యమున శ్రీరామచంద్ర సుప్రభాతావిష్మరణోత్సవము 
జరిగినది. ఆవిష్కర్తలు - (బ్రహ్మశ్రీ కవి గణపతి రామచంద్రరావుగారు, 


108 స్వీయ కవితానుజీవనము 


కార్యనిర్వాహకులు మజియు సమీక్షకులు - శ్రీమాన్‌ డి. మురళీ మనోహరాచార్యులు, 
ఆ సమయమున శ్రీయుత ముక్క లక్ష్మీకాంతం గుప్తగారు పై పండిత కవులకు 
ఖద్దరు శాలువలతో సత్మరించుటయేకాక, నాకు ధోవతులుత్తరీయము, రెండువందల 
పదియారు నగదు రూప్యములతో సత్మరించిరి. శ్రీమతి సౌ అమ్మగారికి చీర 


విషయము వంద రూప్యములు, కణుముల సమర్పించి సత్మరించిరి. 


112. కరీంనగరములో నుభయ వేదాన్త సభలో పాలుగొనుట 
కరీంనగరంలో నుభయ వేదాన్త సభ 80-10-1985నుండి 3-11-1985 
వరకు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్రిదండి శ్రీమన్నారాయణ 
రామానుజ చిన్న జియ్యర్‌ స్వామివారి యాధ్వర్యమున జరిగినది. దానిలో పాలుగొని 
శ్రీభాష్యమున బ్రహ్మశబ్ద విచారము గురించి ఉపన్యసించితిని. 


118. రామానుజచరిత కావ్యావిష్కరణోత్సవం 

కరీంనగరములో నుభయవేదాన్న సభలలో 2-11-1985 నాడు శ్రీ ఉ॥వే॥ 
శ్రీమాన్‌ మహావిద్వాన్‌ వరంగంటి శ్రీరంగాచార్యస్వామి, హైదరాబాద్‌గారి యాధ్యక్షతన 
రామానుజ చరిత కావ్యము, వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము శ్రీశ్రీశ్రీ త్రిదండి 
శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామివారి కరకమలములచే 
నావిష్మరింపబడినవి. ఆవిష్మరణానంతరము కృతిభర్తలగు శ్రీయుత చీటి బాపురావుగారు 
నాకు ఉలన్‌శాలువ, సభాపక్షమున రూ. 516/-లు సమర్పించిరి. రామానుజ చరిత 
కావ్యము గురించి శ్రీ ఉ॥వే॥ శ్రీమాన్‌ అచ్చి శ్రీనివాసాచార్యులు, శ్రీమాన్‌ డి. 
మురళీమనోహరాచార్యులు, శ్రీ ఉ॥వే॥ శ్రీమాన్‌ కోరకొండ సుదర్శనభట్టర్‌ 
అయ్యంగారు, శ్రీమాన్‌ కందాడై రంగాచార్లుగారలు మాట్లాడిరి. నా కుమారుడు 
శిరశినహళ్‌ వేంకటాచార్యులు శ్రీయుత చీటి బాపురావుగారి పక్షమున కృతజ్ఞతలు 
తెలిపి కావ్యావిష్మరణోత్సవము శ్రీశ్రీశ్రీ జియ్యరు స్వామివారి మంగళాశాసనములతో 
ముగింపంబడినది. 


114. కరీంనగరములో నుభయవేదాన్త సంస్కృత పాఠశాలా 
సన్మానము 


ఉభయ వేదాన్త సంస్కృత పాఠశాల శ్రీమహావిద్వాన్‌ రాజయోగి సేనాపతి 
నరసింహాచార్యులచేం గొరుట్లలో స్థాపింపంబడి కొంతకాలం నడిపి వారు పరమపదించి 


శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 109 


నందున నాగిపోయి మళ్ళీ డా॥ బి. రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రిత్వ కాలమున 
వారు వచ్చి, శ్రీ సేనాపతిస్వామివారు కట్టిన పాఠశాలాభవనము పండితశాల మొదలైన 
వాటిని చూచి పునరుద్ధరింప సంకల్పించి వారి కాలముననే ప్రభుత్వ సహాయముతో 
నడుపంబడుచుండెను. అది హైద్రాబాద్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణతో నడచి, యది 
శ్రీరాజరాజేశ్వర దేవస్థానం వారికి యధికారమివ్వంబడెను. శ్రీ సేనాపతిస్వామివారి 
యనంతరం 20 సం॥లు ప్రధానోపాధ్యాయులుగా నుండి నడిపించి విరమణ నొందిన 
తర్వాత విద్యార్థుల కొజిత వలన - సుబ్రహ్మణ్యం కలెక్టర్‌, కరీంనగర్‌ గారి ప్రోత్సాహము 
వలన కరీంనగరము చేరి శ్రీరాజరాజేశ్వర దేవస్థాన పర్యవేక్షణలో నడచుచున్నది. 


ఆ పాఠశాలలోం (బ్రస్తుతము ప్రథానాధ్యాపకులైన శ్రీ నాంపెల్లిగారి 
యాహ్వానమున 29-11-1985 నాడు పాఠశాలకు వెళ్ళగా నాకు ఆమ్లానహారము, 
శాలువతో గౌరవసత్మారముల నొనర్చిరి. 80 మంది విద్యార్థులతో నా పాఠశాల 
చక్కగా నడచుచున్నది. నా పరిచయమును విద్యార్థులకు శ్రీ శేషం విజయనరసింహా 
ర్గొనర్చిరి. నేను జేసిన భాషాసేవా సందర్భముల గూర్చి - అమరవాది వేంకట 
నరసింహాచార్యులు, రాఘవాచార్యులు, నమిలికొండ రాజగోపాలాచార్యులు మాట్లాడిరి. 
కృతజ్ఞతలతో సభ పూర్తియె విద్యార్థులకు, ఉపాధ్యాయులకు దేనీటి విందొసంగిరి. 
ఇది యెనుబడి యొక్క సంవత్సరముల కార్యక్రమము - 8-8-1986 వరకు. 


- శిరశినహళ్‌ కృష్ణమాచార్య శతావధాని 


110 స్వీయ కవితానుజీవనము 


